శ్రీః 
మహాకవి శ్రీ కాళిదాస విరచితమ్‌ 
కుమార సమ్మవ మహాకావ్యమ్‌ 
రామోరావిరచిత మృణాళినీవ్యాఖ్యా 
వల్లభదేవవిరచితయా పజ్జికయా సంస్కృతవ్యాఖ్యయా సముల్లసితమ్‌ 
ద్వితీయః సర్గః 





రపు మోహనరావు M.Sc., M.A. (Sanskrit) 
లెక్చరర్‌ 
వి.ఆర్‌.యస్‌. & వై.ఆర్‌.యన్‌. కాలేజి, చీరాల. 


2 

శ్రీః 

మహాకవి శ్రీ కాళిదాస విరచితమ్‌ 

కుమార సమృవ మహాకావ్యమ్‌ 

రామోరావిరచిత మృణాళినీవ్యాఖ్యా 

వల్లభదేవవిరచితయా Sor సంస్కృతవ్యాఖ్యయా సముల్లసితమ్‌ 
ద్వితీయః సర్గః 


ప్రథమముద్రణ : II-I2-200 


ప్రతులు : 500 
పేజీలు : 84 
వెల రూ. : 00/- 


© RAVI MOHAN RAO, M.sc., M.A. (Sanskrit) 
Lecturer, V.R.S. & Y.R.N. College, Chirala - 523 5/ 


Residence: 

4-03, I.L.T.D. Colony Extn., 
Kothapet, CHIRALA. 

Cell : 94404 54 





D.T.P.:- 

J.RAJA 

Ganesh Graphics, Printed at:- 

CHIRALA. KARSHAK ART PRINTERS, 
Cell : 9848390564 HYDERABAD 


రామోరావిరచి తమృణాలినీవ్యాఖ్యా 3 





సంస్కృత కావ్యనందనోద్యానంలో అమృత ఫలప్రసవాలైన కావ్య కల్పకాలు 
ఎన్నో ఉన్నా వాటిలో కాళిదాసు రచించిన శ్రవ్యకావ్యత్రయికిగల స్థానము 
అత్యున్నతం. మేఘసందేశం, కుమారసంభవం, రఘువంశం అనే క్రమంలో ఈ 
మూడు కావ్యాల రచన సాగిందని సాహిత్య విమర్శకుల అభిప్రాయం. సంస్కృత 
భాషను అధ్యయనం చేసే ప్రతి విద్యార్థి ఈ మూడు కావ్యాలలో ఎంతోకొంత 
భాగాన్ని తప్పక చదవడం వీటి ప్రశస్తిని, గౌరవాన్ని చాటుతున్నాయి. 


“విశ్వశ్రేయః కావ్యమ్‌” అని అంటూ నన్నయ భట్టారకుడు కావ్యాన్ని 
నిర్వచించాడు. లోక కల్యాణాన్ని ఉద్దేశించి ఒక మహత్తర సందేశాన్ని కాంతాసంమిత 
ప్రక్రియలో అందించే కావ్యమే సత్మావ్యం. అటువంటి కావ్యాలను వెలయించిన 
కవులే మహాకవులనబడతారు. 


“మహాకవీనాం గణనా ప్రసంగే కనిష్టికాధిష్ణుతుడైన కాళిదాసు తాను 
రచించిన కుమారసంభవ కావ్యంలో ఇటువంటి ఏ మహనీయమైన సందేశాన్ని 
అందించాడు? అనే ప్రశ్న కల్గకమానదు. కేవలం కుమారస్వామి జన్మవృత్తాంతాన్ని 
వర్ణించడం కోసంగా అయితే అతడీ కావ్యరచనను చేయవలసిన పనిలేదు. 
మత్స్యపురాణాదులలో ఈ కథ తెలుపబడింది కదా! అందువల్ల కాళిదాసు ఏదో 


4 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


ఒక గొప్ప తత్వాన్ని ఆవిష్కరించడం కోసమే ఈ ఆఖ్యానాన్ని రమణీయమైన కావ్యంగా 
మలిచి ఉంటాడు అన్నది నిశ్చయం. అయితే ఈ తత్త్వం ఏమి? అన్నది గమనించ 
వలసిన అంశం. 

కాళిదాసు మహాకవి, కుమారసంభవ కావ్యంలోని మొదటి అయిదు సర్గలలో 
అక్కడక్కడ చేసిన పదయోగాలను గమనిస్తే అతడు ఈ కావ్యంలో అందించదలచిన 
తత్త్వం ఏది? అన్నది స్పష్టపడుతుంది. ఈశ్వరుని పరిణయమాడగోరిన పార్వతిని 
శివుని పరిచర్యచేసి, అతని అనుగ్రహాన్ని పొందడం కోసం శివుని ఆశ్రమానికి 
పంపించాడు హిమవంతుడు. ఆ విధంగానే హరుని సేవకోసం పార్వతి చెలికత్తెలతో 
పాటు శివునివద్దకుపోయి నమస్మరించి అతనికి తామరపూసలమాలను అందించింది. 
ఆ మాలను తీసికొన్న శివుడు పార్వతి అతిలోక సౌందర్యాన్ని చూచి ఒక్కక్షణకాలం 
“కించిత్పరిలుప్తధైర్యుడ”య్యాడు. ఆమె బింబాధరాల పైతన చూపును ప్రసరింపజేశాడు. 
కాని, యోగులలో మహాయోగి అయిన శివునకు కల్గిన ఆ వికారం క్షణం మాత్రమే. 
మజు క్షణంలో తన ఇంద్రియ క్షోభాన్ని నిగ్రహించుకొని, తన మనోవికారానికి 
०४०४००४०७७ మన్మథుని భస్మసాత్మృతుణ్ణి చేశాడు. అక్కడ నుండి 
అంతర్జానమయ్యాడు. 

పార్వతి హతాశయై, శివునకు అర్పించదలచిన తన అందం MORSE 
చాలావగచింది. “నినిందరూపం” అన్నట్లు మనస్సులో తన సౌందర్యాన్ని నిందించు 
కొన్నది. తనను “అవంధ్యరూప”గా చేసికోవాలని అనుకొన్న పార్వతి దానికి తగిన 
ఉపాయం తపశ్చరణమేనని నిశ్చయించుకొన్నది. తీవ్రమైన తపస్సును శివుని ఉద్దేశించి 
చేసింది. ఆమె తపస్సు మునుల తపస్సును సైతం మించింది. 

పార్వతి రూపసౌందర్యానికి వశుడు కాకపోయినా, హరుడు ఆమె దృఢమైన 
అనురాగాన్ని దీక్షను గమనించి, పరీక్షించడం కోసం బ్రహ్మచారి వేషంలో ఆమె 
ఆశ్రమానికి వచ్చాడు. ఆమె తపస్సు చేయడానికిగల కారణాన్ని ప్రశ్నించాడు హరుడు. 
అపుడు పార్వతి చెలికత్తె బదులు పల్ముతూ ... “మదనస్య నిగహాత్‌ అరూపహార్యం 
పినాకపాణిం పతిమాప్తు 2०१७” అని అన్నది. ఆ తరువాత బ్రహ్మచారి చేసిన 
శివనిందను ఖండిస్తూ పార్వతి తగిన సమాధానాన్ని పల్మింది. ఇంకా ఏదో చెప్పబోయే 
బ్రహ్మచారి వద్దనుండి దూరంగా తొలగిపోవాలని పైకి లేచింది. అపుడు పరమశివుడు 
నిజరూపంలో ఆమె ముందు సాక్షాత్మరించి, ఆమెను అనుగ్రహిస్తూ- “అద్యప్రభృత్యవ 
నతాంగి తవాస్మిదాసః, క్రీతస్తపోభిఃి అని అన్నాడు. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 5 


ఈ వృత్తాంత కథనంలో మహాకవి చేసిన పద ప్రయోగాలను గమనించినపుడు 
అతడు ఈ కావ్యంలో ఉపదేశించదలచిన తత్త్వమేమో సులభంగా వ్యక్తమౌతుంది. 
పరమాత్మ ఆత్మసౌందర్యానికి వశుడు అవుతాడు తప్ప, నశ్వరమైన దేహసౌందర్యాన్ని 
మెచ్చడు. అందువల్ల - ఆత్మ సౌందర్యమే గొప్పది అనే పరమార్ధాన్ని కాళిదాస 
మహాకవి ఈ కావ్యంలో ప్రధానంగా వ్యక్తం చేశాడన్నది స్పష్టపడుతుంది. భక్తి 
క్రీతుడు కదా పరమాత్మ. “భక్త్యా త్వనన్యయా శక్యః” అని గీతాచార్యుని సూక్తి 


ఇటువంటి మహాకావ్యం కుమారసంభవానికి గల వ్యాఖ్యలలో మల్లినాథసూరి 
రచించిన సంజీవనీవ్యాఖ్య సుప్రసిద్ధం. ఇదేకాక, వల్లభదేవుడు రచించిన పంజికా 
మొదలైన వ్యాఖ్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి. తెలుగులో కూడా ప్రతిపదార్థ తాత్పర్య 
విశేషాలతో కూడిన వివరణలు కూడా చాలా వచ్చాయి. అయితే ఇపుడు మిత్రులు, 
చీరాల వాస్తవ్యులు శ్రీ రావి మోహనరావుగారు స్వయంగా రచించి, ప్రచురిస్తున్న 
మృణాళినీ వ్యాఖ్య పలురీతులలో విశిష్టమైనది. కనుక ఈ వ్యాఖ్య పండిత పామర 
రంజకం అనడం అతిశయోక్తి కాదు. ఏ కార్యాన్ని చేసినా చిత్తశుద్ధితో, అకుంఠితదీక్షతో 
చేయటం శ్రీ మోహనరావుగారి అలవాటు. అది ఈ వ్యాఖ్యారచనలో అడుగడుగునా 
గోచరిస్తుంది. తాము సంస్కృత భాషాధ్యయనం చేసేటపుడు అనుభవించిన క్లేశాన్ని 
దృష్టిలో పెట్టుకొని, ఈ కావ్యాన్ని అధ్యయనంచేయదలచిన వారికి ఏ క్లేశం 
కలుగరాదనే భావంతో శ్లోకాలకు సమగ్రమైన వివరణను మోహనరావు గారు 
సమకూర్చారు. ఈ ప్రయత్నంలో ఎన్నో గ్రంథాలను పరామర్శించి, ప్రమాణాలను 
ఉట్టంకించారు. వృత్తిరీత్యా భూగర్భశాస్తాన్ని అధ్యాపనం చేసే మోహనరావు గారు 
సంస్కృత భాషాధ్యయనంలో ప్రచారంలోగల ఆసక్తి, ఆదరం ఎటువంటి వారికైనా 
ఆశ్చర్యాన్ని కల్గిస్తాయి. వీరి ఈ ఆసక్తి, శ్రద్ధ ద్విగుణీకృతంకావాలని, వీరు ఇదేరీతిలో 
కుమారసంభవాన్ని పూర్ణంగా వ్యాఖ్యానించగల శక్తియుక్తులను భగవానుడు 
అనుగ్రహించాలని కోరుతున్నాను. ఈ మహత్మార్యాన్ని చేపట్టిన వీరిని హార్దంగా 
అభినందిస్తూ, వీరు సంతరించిన విస్తృతమైన మృణాళినీ వ్యాఖ్య నాకు కల్గించిన 
మధురానుభూతిని వ్యక్తం చేయడానికి అవకాశాన్ని నాకు కల్గించిన సహృదయ 
మిత్రవర్యులు మోహనరావు గారికి కృతజ్ఞతలను తెలుపుకొంటున్నాను. 
కుమారసంభవవ్వాఖ్వా మోహనరాయనిర్థితా! 
వృణాళినీ భవేన్నూనం సంస్ఫృతాధ్దేత్స కల్చకా॥। 
- డా॥ ४.2. శింగరాచార్యులు, తిరువతి. 


6 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


శ్రీః 
ఓం కుమార శ్రీగురవే నమః 
३७ 





శః wa : | 
మృణాళినీ వ్యాఖ్యానమున 
ఉదహరింపబడిన విషయములకు సంబంధించిన 
ఆయా [గ్రంథ రచయితలకు, వ్యాఖ్యానకారులకు నమస్సుమాంజలులు. 
లిం 
ఇట సహకరించిన డా॥ వుయ్యూరు లక్ష్మీనరసింహారావుగారు, 
డి. పాపిరెడ్డిగారు, సి. సుబ్బారావుగారు, మేళ్ళచెర్వు వేంకట సు బ్రహ్మణ్యశాగస్త్రిగారు 
గరిమెళ్ళ సోమయాజులుశర్మగారు, డా॥ ముళ్ళపూడి విశ్వనాథశాగస్త్రిగారు, 
మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గార్లకు మరియు అడిగిన 
వెంటనే “మధురానుభూతి” అందించిన 
ळण ఈ.ఏ. శింగరాచార్యులు, తిరుపతివారికి, 


° 
పితృతుల్యులు శ్రీ దోర్భల విశ్వనాథశర్మ, రామాయంపేట వారికి 


నా ఆరాధ్యదైవమైన 
మహాయోగి శ్రీ అరవిందభగవానుడు, 
వారి అర్థభాగమైన మృణాళినీదేవికి నమస్కరిస్తూ... 
సిం 

శ్లో; నాహం మన్యే సువేదేతి - నో న వేదేతి వేద చ। 

యో నస్‌ తద్వేద తద్వేద - నో న వేదేతి వేద చ॥ 
- కేనోపనిషత్‌ -0 

ఓం १०. శాన్తిశ్‌ శాన్తిః 

-రామారా 


శ్రీః 
కుమారస మృవ మ హాకావ్యమ్‌ 
“బ్రహ్మసాక్షాత్మారో నామ ద్వితీయః సర్గః 


అవతారికా : తారకవిప్రకృతైః దేవైః కృతా బ్రహ్మస్తుతిః - 

తారకునకు భయపడిన దేవతలు (బ్రహ్మను స్తుతించుట 

శ్లో॥ తస్మిన్‌ విప్రకృతాః కాలే 

తారకేణ దివౌకసః । 

తురాసాహం పురోధాయ 

ధామ స్వాయమ్భువం యయుః ॥ క్ష 
పదవిభాగము:- తస్మిన్‌, విప్రకృతాః, కాలే, తారకేణ, దివౌకసః, తురాసాహమ్‌, 
పురోధాయ, ధామ, స్వాయమ్బువమ్‌, యయుః । 
అన్వయక్రమము:- తస్మిన్‌ కాలే తారకేణ విప్రకృతాః దివౌకసః తురాసాహమ్‌ 
పురోధాయ స్వాయంభువమ్‌ ధామ యయుః । 
ప్రతిపదార్థము: - తస్మిన్‌ కాలే - పార్వతీదేవి శివుని సేవించుకాలమందు, తారకేణ 
- తారకాసురునిచేత, విప్రకృతాః - పీడితులైన, దివౌకసః (పృషోదరాదీని 
యథోపదిష్టమ్‌” ఇతి సాధుత్వమ్‌) - దేవతలు, తురాసాహమ్‌ - ఇంద్రుని, ప్రరోధాయ 
- ముందుంచుకొని, స్వాయంభువమ్‌ - బ్రహ్మదేవునిదైన, ధామ - సత్యలోకమును 
గూర్చి, యయుః - పోయిరి. 
తాత్సర్యము: - పార్వతీదేవి శివుని సేవించుకాలమందు తారకాసురునిచేత పీడితులైన 
దేవతలు ఇంద్రుని ముందుంచుకొని బ్రహ్మదేవునిదైన సత్యలోకమునుగూర్చి పోయిరి. 
విభక్తులు/క్రియలు:- . తస్మిన్‌ - తస్మిన్‌ ,తయోః, తేషు; దకారాన్తపుంలింగ తచ్చబ్దము. సప్తమీ 
విభక్తి ఏకవచనము. 2. కాలే - కాలే, కాలయోః, కాలేషు; అకారాన్తపుంలింగ కాల శబ్దము. సప్తమీవిభక్తి 
ఏకవచనము. 3. తారకేణ - తారకేణ, తారాకాభ్యామ్‌, छ; అకారాన్త పుంలింగ తారకశబ్దము. 
తృతీయావిభక్తి ఏకవచనము. 4. విప్రకృతాః - విప్రకృతః, విప్రకృతౌ, విప్రకృతాః ; అకారాన్త పుంలింగ 
విప్రకృత శబ్దము. ప్రథమావిభక్తి బహువచనము. 5. దివౌకసః - దివౌకాః, దివౌకసౌ, దివౌకసః, 
సకారాన్త పుంలింగ దివౌకశ్ళబ్దము. ప్రథమావిభక్తి బహువచనము, (దివ్‌+ఓకస్‌) లేదా ద్యు+ఓకస్‌); 
'ద్యు కు దివ్‌ ఆదేశము 6. తురాసాహమ్‌ - తురాసాహమ్‌, తురాసాహౌ, తురాసాహాన్‌; 
హకారాన్తపుంలింగ తురాషాహ్‌ శబ్దము. ద్వితీయ విభక్తి ఏకవచనము. 7. పురోధాయ - అవ్యయము, 


8 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


(పురస్‌+ధా+క్వా) (ల్యబన్తము) 8. స్వాయంభువమ్‌ - స్వాయంభువమ్‌, స్వాయంభువే, స్వాయం 
భువాని; అకారాన్ననపుంలింగ స్వాయంభువశబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము. 9. ధామ - 
ధామ, ధామ్నీ -ధామనీ, ధామాని; నకారాన్త నపుంసకలింగ ధామనృబ్దము. ద్వితీయావిభక్తి ఏకవచనము 
॥0. యయుః - క్రియ 
సమాసాలు: - 
దివౌకసః - ద్యౌః ఓకః యేషామ్‌ (బహువవ్రీహితే. 
ఓకః యేషామ్‌ (బహువ్రీహి) తే. 
2) తురాసాహమ్‌ - ७००० సాహయతీతి (ఉపపదతత్పురుషు 
3) స్వాయంభువమ్‌ - స్వయంభువ ఇదం స్వాయంభువమ్‌, తత్‌. 
పదవ్యుత్పత్తి - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు. 
. తురాసాహమ్‌ . తురం వేగవన్తం సాహయతి అభిభవతీతి. 
2. తుర్‌+సహ +ణిచ్‌+క్విప్‌ 
3. హకారాన్త పుంలింగము. తురాషాట్‌ శబ్దము. ప్రథమావిభక్తి ఏకవచనము. 
4. 'ఛందసి సహః (3-2-63) ణ్విః స్యాత్‌ తురం వేగం సహత ఇతి 
తురాషాడింద్రః। छू యద్వా సహతేర్ణిచికృతే సాహయతేః క్విప్‌! 'అన్యేషామపి 
దృశ్యతి (6-8-87) ఇతి పూర్వపదస్య 668 సహేః సాడః సః (9-8-56) 
ఇతి సాడభూతస్య సహేః షత్వవిధానాద్‌ ద్వితీయాయాం షత్వం నాస్తి 
5. శ్లో తమభ్యమనన్దత్‌ ప్రణతం లవణాన్తకమగగ్రజః । 
కాలనేమివధాత్‌ ప్రీతస్తురాషాడివ శారిజ్ఞణమ్‌॥ర.వం. 5-40 
కాలనేమి” అను రాక్షసుని సంహరించి వచ్చిన ఉపేంద్రుని, ఇంద్రుడెంత 
మెచ్చుకొనెనో అంతగా లవణుని చంపి వచ్చిన శత్రుఘ్నుని మెచ్చుకొని 
సంతసించెను. 
6. శ్లో; తురాషాడపి త్యృత్వా కోధయుకో బభూవ ४ 
సేనోద్యోగం తథా చక్రే సాహాయ్యార్థం గురోర్విభుః I 
దేవీభాగవతే -3-3-63 
7. శ్లో॥ ఇంద్రో దుశ్చవనో హరిః సురపతిః సబ్మన్దనో వాసవో 
వృత్రారిర్చిలసూదనః శతమఖో వృద్ధశ్రవాః కౌశికః । 
జిష్ణుర్వజధరః సహస్రనయనో వాస్తోప్పతిర్లోపతిః 
పర్దన్యో మఘవా వృషా హరిహయః ప్రాచీనబర్హి ३ స్మృతః॥ 52 


రామోరావిరచి తమృణాళినీవ్యాఖ్యా 9 


శ్లో! పురుహూతః పృతనాషాట్‌ పురందరః పూర్వదిక్పతిః స్వారాట్‌ । 


७३8० స్తురాషాట్‌ సుత్రామా గోత్రభిత్సునాసీరః ॥ 53 
శ్లో! శక్రః స్యాదుగ్రధన్వా చ హరివాన్సాకశాసనః । 
దివస్పతిర్చిడాజాశ్చ మరుత్వాన్మేఘవాహనః ॥ 54 


అని హలాయుధకోశము Bor 39 నామములందించినది. 
ఈ శ్లోకమునకు సాద్భశ్యమున్న (రఘువంశము 0-5) శ్లోకమును గాంచుడు. 
का _తస్మిన్నవసరే దేవాః పౌలస్త్యోపప్లతా హరిమ్‌। 
అభిజగ్ము ర్నిదాఘార్తాః ఛాయావృక్షమివాధ్వగాః Il 

“eg పుత్రకామేష్టిని ०४७००७४5९० ప్రారంభించిన సమయమునందే, పులస్త్యుని 
వంశజుడగు రావణాసురునిచే పీడింపబడినవారై, వేసవితాపమును భరింపలేక 
ఆర్హులయిన బాటసారులు, మంచి నీడనిచ్చు చెట్టునాశ్రయించునట్లు, దేవతలు 
విష్ణువును చేరి శరణుచొచ్చిరి”. ఇచట “అర్థాన్తరన్యాసాలంకారి మున్నది. (-63) 
తారకాసురగాధ్లై మత్స్యపురాణమునందు 46 అధ్యాయమునుండి ఉన్న భాగమును 
ఇచట అనుసంధానము చేసికొనదగును. 
ఛందస్సు :- ఈ సర్మ్ణయందు శ్లోకములన్నియు (-69) అనుష్టుభ్‌కు చెందినవి. 
64వ శ్లోకము సర్గాంతశ్లోకము - మాలినీ వృత్తమునకు చెందినది. 

“అనుష్టుభొ లక్షణము: - శ్లో॥ శ్లోకే షష్టం గురు gobo సర్వత్ర లఘు పంచమమ్‌! 
ద్విచతుః పాదయోగస్వం సప్తమం దీర్గమన్యయోః॥ 
ఇందు ప్రతిపాదమున '8' అక్షరములుండును. 
క్రియాదర్శము:- యయుః :- యా ప్రాపణే (పొందుట, వెళ్లుట) సకర్మకమ్‌, 
అనిట్‌, పరస్మై పదీ, లిట్‌, ప్రథమపురుషబహువచనమ్‌. 
ప్రథమపురుషరూపాలు :- యయౌ - యయతుః - యయుః 
శ్లో; అపనీతశిరస్రాణా శేషాప్తిం శరణం యయుః । 
ప్రణిపాతప్రతీకారః సంరంభో హి మహాత్మనామ్‌ ॥ 

“...ఆ రఘు మహారాజును శరణుచొచ్చిరి, మహాత్ములు శత్రువుల గర్వమణచుట 
యందే దృష్టిగలవారు కాని వారు నములయిన చంపవలెననెడి కోధము కలవారు 
కారు గదా!” 
అలంకారములు: - ఇట “అనుప్రాసి చెప్పదగును. 


'0 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


శో I తేషామావిరభూద్రహ్మా 
పరిమ్లానముఖ(శియామ్‌ । 
సరసాం సుప్తపద్మానాం 
ప్రాతర్జీధితిమానివ ॥ 2 
పదవిభాగము:- తేషామ్‌, ఆవిరభూత్‌, (బ్రహ్మా పరిమ్హానముఖశ్రియామ్‌, సరసామ్‌, 
సుప్తపద్మానామ్‌, ప్రాతః, దీధితిమాన్‌, ఇవ ॥ 
అన్వయక్రమము:- పరిమ్లానముఖశియామ్‌ తేషామ్‌ (బ్రహ్మా సుప్త్రపద్మానామ్‌ 
సరసామ్‌ ప్రాతః దీధితిమాన్‌ ఇవ ఆవిరభూత్‌. 
ప్రతిపదార్థము: - పరియాముఖశియామ్‌ - వాడిన మోముల కళగల, తేషామ్‌ - 
ఆ దేవతలకు, (బ్రహ్మో - బ్రహ్మదేవుడు, సుప్తపద్మానామ్‌ - ముకుళించిన 
పద్మములుగల, సరసామ్‌ - సరోవరములకు, ప్రాతః - వేకువజామున, దీధితిమాన్‌ 
ఇవ - సూర్యుడో యన, ఆవిరభూత్‌ - ప్రత్యక్షమాయిను. 
తాత్పర్యము: - వాడిన మోముల SEO ఆ దేవతలకు బ్రహ్మదేవుడు 989४०७७ 
పద్మములు గల సరోవరములకు వేకువజామున సూర్యుడో యన ప్రత్యక్షమాయును. 
విభక్తులు / క్రియలు :- L. పరిమ్లానముఖశ్రియామ్‌ - ముఖశ్రియః, ముఖశ్రియోః ముఖశ్రియామ్‌, 
ఈకారాన్తపుంలింగ ముఖశ్రీ శబ్దము, షష్టీవిభక్తి బహువచనము, ४068 శబ్దవత్‌. 2. తేషామ్‌ - 
తస్య, తయోః, తేషామ్‌ ; దకారాన్తపుంలింగతచ్చబ్దము. షష్టీవిభక్తి బహువచనము 3. (బ్రహ్మో - 
బ్రహ్మో బ్రహ్మోణౌ, బ్రవ్మాణః, నకారాన్త పుంలింగ బ్రహ్మన్‌శబ్బము. ప్రథమావిభక్తి ఏకవచనము. 4. 
సుప్తపద్మానామ్‌ - సుప్తపద్మస్య, సుప్తపద్మయోః, సుప్తపద్మానామ్‌, అకారాన్త నపుంసకలింగ 
సుప్తపద్మశబ్దము. షష్టీ విభక్తి బహువచనము. 5. సరసామ్‌ - సరసః, సరసోః, సరసామ్‌; సకారాన్త 
నపుంసకలింగసరశ్ళబ్దము. షష్టీ విభక్తి బహువచనము. 6. ప్రాతః - అవ్యయము 7. దీధితమాన్‌ - 
దీధితిమాన్‌, దీధితిమనౌ, దీధితిమన్లః తకారానపుంలింగ దీధితిమత్‌ శబ్దము. (ప్రథమావిబ్లోక్తి 
ఏకవచనము (దీధితిః అస్మిన్‌ అస్తి - దీధితి+మత్‌ - దీధితిమాన్‌) 8. ఇవ - అవ్యయము. 9. 
ఆవిరభూత్‌ - క్రియః 
సమాసాలు: - 
l. పరిమానముఖగశియామ్‌ - ముఖస్య శ్రీః (షత.) ముఖశ్రీః, పరిమ్లానా 
ముఖశ్రీః యేషామ్‌ (బహువ్రీహి) తే, తేషామ్‌. 
2. సుప్తపద్మానామ్‌ - సుష్తాని పద్మాని యేషు (బహువ్రీహి) తాని సుప్తపద్మాని, 


తేషామ్‌. 





రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 


సంధులు: - 
l. ఆవిరభూత్‌ + (బ్రహ్మో - ఆవిరభూద్రహ్మో- జశ్వ్వసన్ని, రులాం ०२४१9 నే 
2. ప్రాతః+దీధితిమాన్‌ - ప్రాతర్దీధితిమాన్‌ - విసర్గసన్థిః 
3. ఆవిః+ అభూత్‌ - ఆవిరభూత్‌ - DSBS 


పదవ్యుత్పత్తి - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
క్షే బ్రహ్మా ]. నకారాన్త పుంలింగ “బ్రహ్మన్‌ శబ్దః (७०४५) 
ప్రథమావిభక్తి రూపాలు :- (బ్రహ్మా - బ్రవ్మాణా - బ్రహ్మాణః -కర్తా 
2. బ్రహ్మో - 'వృహి नद्‌? ఇత్యస్మాత్‌ సర్వధాతుభ్యో మనిన్‌ ఇత్యుణాది - 
సూత్రేణ మనిని 'వృహేర్నోచ్చ” ఇతి ఇదిత్వాన్నుమా DAIS నకారస్య 
అకారో బుకారస్య యణాదేశే (బ్రహ్మన్‌శబ్దః (బ్రహ్మ తత్వం తపో దేవో 
బ్రహ్మా విప్రః ప్రజాపతిః ఇత్యమరః । 

3. ఇది 'కుమారసమృవమహాకావ్యము ఇట రఘువంశమునందలి (5-36) 

శ్లోకమును ముచ్చటించుకొనుట కడు రమణీయముగ నుండును. 
శ్లో బ్రాహ్మే ముహూర్తే కిల తస్య దేవీ 

కుమార కల్పం సుషవే కుమారమ్‌ । 
అతః పితా బ్రహ్మణ ఏవ నామ్నా 
తమాత్మజన్మానమజం చకార ॥ 

“బ్రహ్మ ముహూర్తము (అనగా అజమనుపేరుగల యరుణోదయకాలమునందు) 
రఘుమహారాజుయొక్క పట్టపుభార్య కుమారస్వామిని బోలిన కుమారుని గనెను. 
అందువలన తండ్రియైన రఘుమహారాజు బ్రహ్మయొక్క పేరైన అజుడనెడి 
నామధేయమును అతనికి బెట్టెను. - వావిళ్ల 'రఘువంశమహాకావ్యే” 

4. (బ్రహ్మన్సుంసి చ। అయం (బ్రహ్మో । ఇదం బ్రహ్మ-లింగానుశాసన ప్రకరణమ్‌. 

5. శ్లో॥ ७6० DOP 2854 

పరమేస్ట్రజో౭_ ష్టశవణః స్వయంభూః । 

కమనః కవిః సాత్తికవేదగర్భౌ స్థవిరః 

శతానందపితామహౌ ४8 25 
శ్లో; ధాతా విధాతా విధివేధసౌ ధ్రువః పురాణగో హంసగవిశ్వరేతసాౌ । 

ప్రజాపత్తిర్హహ్మ చతుర్ముఖౌ భవాన్తకృజ్ఞగత్మర్త్రసరోరుహాసనా। ]26 


I2_ మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


శో శమ్ముః శతధ్భతిః (ప్రసా సురజ్యేష్టో DOES 
హిరణ్యగర్భో లోకేశో నాభిపద్మాత్మభూరపి ॥ 27 
శేషశ్చాత్ర - బ్రహ్మో తు క్షేత్రజ్ఞ: పురుషః సనత్‌ । 
అని “బ్రహ్మా నకు 40 నామములను 'అభిధానచిన్తామణి' పేర్కొన్నది. 
క్రియాదర్శము:- ఆవిరభూత్‌, అభూత్‌ - భూ సత్తాయామ్‌ (ఉండుట) ७४८४, 
సేట్స్‌ పరస్మైపదీ, భూతే లుజ్‌ ప్రథమపురుషైకవచనమ్‌. 
ప్రథమపురుష రూపాలు :- ఆవిరభూత్‌, ఆవిరభూతామ్‌, ఆవిరభూవన్‌, ఆవిరభూత్‌ 
- (5६० భూత్‌ ఇత్యర్థః । “ఫ్రకాశే ప్రాదురావిః స్యాత్‌” ఇత్యమరః। 
అలంకారములు:- “ఇటి ఉపమాలంకారిమున్న్చదని చెప్పదగును. వాడిన మోములు 
కళగల దేవతలకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమగుటను ముకుళించిన పద్మములు గల 
సరోవరములకు వేకువజామున సూర్యుడో యనునట్లు వర్ణింపబడుటచే నిది ° 
ఉపమాలంకారిమని చెప్పదగును. 
లక్షణము: - “BS భిన్నేన సమ్మతేన చ ధర్మతః I 
సామ్యమన్యేన వర్ణస్య వాచ్యం చేదేకదోపమా ॥” 
సూర్యోపమానము దేవతాముఖవికాసము కలిగినదని సూచించడమైనది. 


శో ॥ అథ సర్వస్య ధాతారం తే 

సర్వే సర్వతోముఖమ్‌। 

వాగీశం వాగ్భిరర్థ్యాభిః 

ప్రణిపత్యోపతస్థిరే I 8 
పదవిభాగము:- అథ, సర్వస్య, ధాతారమ్‌, తే, సర్వే, సర్వతోముఖమ్‌, వాగీశమ్‌, 
వాగ్శిః, అర్భ్యాభిః, ప్రణిపత్య, ఉపతస్థిరే | 
అన్వయక్రమము :- అథ సర్వే తే సర్వతోముఖం వాగీశం సర్వస్య ధాతారమ్‌ 
ప్రణిపత్య అర్జాభిః मतः ఉపతస్థిరే | 
ప్రతిపదార్థము :- అథ - (దేవతల యెదుట బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన) పిమ్మట, 
సర్వే - ఆ(దేవతలు) అందటు, సర్వతోముఖమ్‌- నాలుగుదిశలయందును మోములు 
గలవాడును, వాగీశమ్‌ - విద్యలకు దొరయును, సర్వస్య - ఎల్లలోకములకు, 


రామోరావిరచితమృణాళి నీవ్యాఖ్యా ॥3 


ధాతారమ్‌ - gS, (బ్రహ్మదేవుని) గూర్చి, ప్రణిపత్య - నమస్మరించి, అర్భ్యాభీః 
- అర్థయుక్తములు అగు, వాగ్భిః - పలుకులతో, ఉపతస్థిరే - స్తుతించిరి. 
తాత్పర్యము: - పిమ్మట, ఆ దేవతలందటు, నాలుగుదిశలయందును మోములు 
గలవాడును, విద్యలకు దొరయును, ఎల్లలోకములకు ప్రష్టయును అగు బ్రహ్మదేవుని 
గూర్చి నమస్కరించి, అర్థయుక్తములగు పలుకులతో స్తుతించిరి. 
విభక్తులు / క్రియలు :- . అథ - అవ్యయము, 2. తే - సః, తౌ, తే, దకారాన్త పుంలింగ 
తచ్చబ్దము. ప్రథమావిభక్తి బహువచనము, 3. సర్వే - సర్వ, సర్వా సర్వే ; అకారాన్త పుంలింగ 
సర్వశబ్దము, 4. సర్వతోముఖమ్‌ - సర్వతోముఖమ్‌, సర్వతోముఖా, సర్వతోముఖాన్‌, అకారాన్త 
పుంలింగ సర్వతోముఖ శబ్దము. ద్వితీయావిభక్తి ఏకవచనము. 5. వాగీశమ్‌ - వాగీశమ్‌ , వాగీశౌ, 
వాగీశాన్‌ ; ७४००" పుంలింగ వాగీశశబ్దము, ద్వితీయావిభక్తి ఏకవచనము 6. సర్వస్య - సర్వస్య, 
సర్వయోః, సర్వేషామ్‌, అకారాన్త పుంలింగ సర్వశబ్దము షష్టీవిభక్తి ఏకవచనము. 7. ధాతారమ్‌ - 
ధాతారమ్‌, ధాతారౌ, ధథాత్ఫూన్‌; ७६०००७ పుంలింగ क्ण्डू శబ్దము. ద్వితీయావిభక్తి ఏకవచనము. 8. 
ప్రణిపత్య - (ప్ర+ని +పత్‌+ उ९९) ల్యబన్తము - అవ్యయము. 9. అర్జాభిః - అర్థ్యయా, అర్భ్యాభ్యామ్‌, 
అర్భ్యాభిః; ఆకారాన్త స్రీలింగ అర్థ్యా శబ్దము. తృతీయావిభక్తి బహువచనము. 0. వాగ్ళిః - వాచా, 
వాగ్య్యామ్‌, వాగ్భిః ; చకారాన్త (9०४ 'వాచ్‌' శబ్దము. తృతీయావిభక్తి బహువచనము. ]]. ఉపతస్థిరే 
= +, ७७, ప్రథమపురుషబహువచనమ్‌. 
సమాసాలు: - 

గ. సర్వతోముఖమ్‌ - సర్వతః ముఖాని యస్య (బహువ్రీహి) సః, తమ్‌. 

2. వాగీశమ్‌ - వాచామ్‌ ఈశ (షత.) తమ్‌. 
సంధులు :- l. ప్రణిపత్య + ఉపతస్థిరే = ప్రణిపత్యోపతస్థిరే - (8905095, ఆద్దుణః 
పదవ్యుత్పత్తి - నిఘంటువులు :- కావ్యప్రయోగాలు : 
ర్న అర్జాభిః =. “'ధర్మపథ్యర్థన్యాయాదన పేతే' (సూ. 4-4. 92) ఇతి యత్రత్యయః 

ధర్మాదనపేతం ధర్యమ్‌, పథ్యమ్‌, ७८७, న్యాయ్యమ్‌ । 
2. శ్లో॥ _ పరికల్పితసాన్నిధ్యా కాలే కాలే చ వన్గిషు । 
స్తుత్యం స్తుతిభి రర్భాభిరుపత స్టే సరస్వతీ॥ రఘువంశమ్‌ 4-6 

“సరస్వతీదేవి కూడా సమయమునేెతిగి సందర్భోచితముగ వందిమాగధుల 
నాలుకలయందు నిలిచి, ఆ రఘుమహారాజును సార్థకమైన సోత్రములతో 
సేవించినది” 
క్రియాదర్భము = ఎ) ఉపతస్థిరే - “ఉపాద్దేవపూజా సంగతికరణ మిత్రకరణ 
568९8 వక్తవ్యమ్‌” ఇత్యాత్మనేపదమ్‌ 


4 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


బి) ने? (స్థా) గతినివృత్తౌ (నిలుచుట) భ్వాదిప్రకరణమ్‌, అనిట్‌ కర్తరిభూతే 
96, ప్రథమపురుషరూపాలు; ఉపతస్థే - ఉపతస్మాతే - ఉపతస్థిరే. 

8) ఈ శ్లోకవ్యాఖ్యాన భాగములో ].బి చూడగలరు. 
అలంకారములు: - ఇట “అనుప్రాసి చెప్పదగును. 


అవతారికా:- ద్వాదశభిః हडः స్తువన్ని-2 శ్లోకములచే (బ్రహ్మను) స్తుతించు 
చున్నారు. 
శ్లో నమప్రిమూర్తయే తుభ్యం 
(2६) कः కేవలాత్మనే । 
గుణత్రయవిభాగాయ 
పశ్చాద్భేదము పేయుషే I 4 


పదవిభాగము:- నమః త్రిమూర్తయే, తుభ్యమ్‌, ప్రాక్‌, च, కేవలాత్మనే, 
గుణత్రయవిభాగాయ, పశ్చాత్‌, భేదమ్‌, ఉపేయుషే । 


అన్వయక్రమము:- (హే భగవన్‌) సృష్టే ప్రాక్‌ కేవలాత్మనే పశ్చాత్‌ గుణత్రయ 
విభాగాయ భేదమ్‌ ఉపేయుషే త్రిమూర్తయే తుభ్యం నమః । 


ప్రతిపదార్థము:- (హే భగవన్‌ - ఓ దేవదేవా! ఓ బ్రహ్మదేవా !), సృష్టే - సృష్టికి 
ప్రాక్‌ - పూర్వము, కేవలాత్మనే- ఒకే స్వరూపము గల వాడవును, పశ్చాత్‌ - 
తరువాత, గుణత్రయవిభాగాయ - గుణత్రయమనెడు భేదకారణము కలవాడవై, 
భేదమ్‌ - సృష్ట్యాద్యుపాధిని, ఉపేయుషే - పొందినవాడవును, త్రిమూర్తయే - 
బ్రాహ్మీశక్తిస్వరూపుడవగు, తుభ్యమ్‌ - నీ కొణకు, నమః - ప్రణామము. 
తాత్పర్యము :- (ఓ బ్రహ్మదేవా!) సృష్టికి పూర్వము ఒకే స్వరూపముగలవాడవును, 
సృష్టికి పిదప గుణత్రయమనెడు భేదకారణము కలవాడవై సృష్ట్యాద్యుపాధిని 
పొందినవాడవును, బ్రాహ్మీశక్తి స్వరూపుడవగు నీకు ప్రణామము. 

విభక్తులు / (క్రియలు: - LBs - సృష్టే, సృష్ట్యోః, సృష్టీనామ్‌; ఇకారాన్త ప్రీలింగ సృష్టిశబ్దము, 
షష్టీవిభక్తి ఏకవచనము. 2. ప్రాక్‌, పశ్చాత్‌ - అవ్యయాలు. 3. కేవలాత్మనే - కేవలాత్మనే, కేవలాత్మభ్యామ్‌, 
కేవలాత్మభ్యః, నకారాన్న వుంలింగ కేవలాత్మన్‌ శబ్దము. ४४०७७०६ ఏకవచనము. 4. 
గుణత్రయవిభాగాయ - విభాగాయ, విభాగాభ్యామ్‌, విభాగేభ్యః, అకారాన్త పుంలింగ విభాగ శబ్దము 


రామోరావిరచితమృణాళి నీవ్యాఖ్యా 5 


చతుర్ధీవిభక్తి ఏకవచనము. 5. భేదమ్‌ ¬ భేదమ్‌, భేదౌ, భేదాన్‌; అకారాన్త ७०७०१ భేదశబ్దము ; 

ద్వితీయావిభక్తి ఏకవచనము. 6. ఉపేయుషే - ఉపేయుషే, ఉపేయివద్భామ్‌, ఉపేయివద్శిః సకారాన్త 

పుంలింగ ఉపేయివచ్చబ్దము ८७65 ఏకవచనము. 7. త్రిమూర్తయే - త్రిమూర్తయే, 

త్రిమూర్తిభ్యామ్‌, త్రిమూర్తిభ్యః ; ఇకారాన్త పుంలింగ త్రిమూర్తి శబ్దము చతుర్ధివిభక్తి ఏకవచనము. 8. 

తుభ్యమ్‌ - తుభ్యమ్‌ / తే, యువాభ్యామ్‌ /వామ్‌, యుష్మభ్యమ్‌ / వః ; దకారాన్త పుంలింగ యుష్మచ్చబ్దము, 

చతుర్ధీ విభక్తి ఏకవచనము. 9. నమః - అవ్యయము / నామవాచకము. 5००० నపుంసకలింగ 
నమశ్శబ్దము ప్రథమావిభక్తి ఏకవచనము . నమః, నమసీ, నమాంసి. 

+ యత్ర పుంలింగ శబ్దప్రయోగస్తత్ర విష్ణుర్విశేష్యః, యత్ర స్రీ లింగశబ్దస్తత్రదేవతా విశేష్యతే, యత్ర 

నపుంసకలిబ్ద శబ్దస్తత్ర బ్రహ్మేతి విశేష్యతే । బ్రహ్మైవేదం విశ్వమిదం 848 (ముం. ఉ. 2-2-). 

ఈ సమస్త జగత్తు బ్రహ్మయే. భగవన్నామములతో పుంలింగ శబ్ద ప్రయోగమున్న స్థలమున విష్ణువు 

విశేష్యము, ప్రీలింగ శబ్దము ప్రయుక్తమయినపుడు దేవత విశేష్యము, నపుంసకలింగశబ్ద్బము 

ప్రయుక్తమయినపుడు బ్రహ్మ విశేష్యము అని గ్రహింపవలెను. - శ్రీ విష్ణసహస్రనామస్తోత్రమ్‌ - 
శబ్మరభాప్యమ్‌. 

సమాసాలు :- 

त కేవలాత్మనే - కేవలః ఆత్మా యస్య (బహువ్రీహి) సః, తస్మై 

2. గుణత్రయమ్‌ - గుణానాం త్రయమ్‌ (షత) గుణత్రయమ్‌, 

3. త్రిమూర్తయే- Bs మూర్తయః యస్య (బహువ్రీహి) సః, త్రిమూర్తిః, తస్మై 
సంధులు:- ]. పశ్చాత్‌+భేదమ్‌ - పశ్చాద్భేదమ్‌ - జశ్చ్వసంధిః 

పాఠాంతరాలు :- L. నమప్రిమూర్తయే - నమోస్త్వమూర్తయే 

పదవ్యుత్పత్తి - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు : 

l. నమః ఎ) నమః- స్వస్తి - స్వాహా- స్వధాలం - వషడ్యోగాచ్చ (సూ. 2-3-6) 
“ఏభిర్యోగే చతుర్ధీ. హరయే నమః, (७८००६७ స్వస్తి అగ్నయే స్వాహా. 
పితృభ్యః స్వధా. అలమితి పర్యాప్య్యర్థగ్రహణమ్‌, తేన దైత్వేభ్యో హరిరలం, ప్రభుః 

సమర్థః, శక్తః ” ఇత్యాది. (ఇంద్రాయ వషట్‌). నమః, స్వస్తి, స్వాహా, స్వధా, 

అలం, వషట్‌ అనుపదములతో సంబంధమున్నప్పుడు వాటితో సంబంధించిన 
శబ్దమునకు చతుర్ధి వచ్చును. హరయే నమః - విష్ణువునకు నమస్కారము. 

“నమః అనుదానితో సంబంధించిన హరిశబ్బమునకు చతుర్ధివచ్చినది. ఇట్లే 

మిగిలినవి. 

“ప్రజాభ్యః RY ప్రజలకు క్షేమమగుగాక. అగ్నయే స్వాహా - అగ్నికి 
సమర్పించుచున్నాను. “పితృభ్యః స్వధా” - పితృదేవతలకు సమర్పించుచున్నాను. 


I6 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


దేవతలకు సమర్పించునపుడు 'స్వాహి' పదము; పితృదేవతలకు సమర్పించునపుడు 
“స్వధా?” పదము ప్రయోగించబడును. 'దైత్యేభ్యో హరిరలమ్‌” - హరి దైత్యులకు 
చాలును. 

ఇంద్రాయ వషట్‌ - ఇంద్రునికొణకు హవిస్సును సమర్పించుచున్నాను. 

బి) ఉపపదవిభక్తి కంటె కారకవిభక్తి బలీయమైనది. ఉదా : నమస్మరోతి దేవాన్‌. 
ఇచట క్రియాపద ప్రయోగముండుటచే క్రియాజన్య ఫలాశ్రయమైనది కర్మయగును. 
ఇందు కర్మవాచక 'దేవి శబ్దమునకు ద్వితీయవచ్చును. ఇది కారకవిభక్తి. నమః 
శబ్ద ప్రయోగముచే వచ్చు 'నమః దేవేభ్యః చతుర్ధి ఉపపద విభక్తి. ఇచట ఉపపద 
విభక్తిని బాధించి కారక విభక్తియే వచ్చును. - సంస్కృత వ్యాకరణము 

సి) $595? - (చా.సా), అవ్యయకోశము (457) 

l. నమనమనస్యార్థః। 'నమో౭_స్తు రామాయ సలక్ష్మణాయ 

దేవ్యై చ తస్యై జనకాత్మజాయి । 
SY రుద్రేంద్రయవమానిలేభ్యో 
నమో9 స్తు చంద్రార్మమరుద్దణేభ్యః I 
రామాయణమ్‌ - సుం.కా. 3-59 
అత్ర 'నమః స్వస్తి...” (2-3-6) ఇతి చతుర్ధీ । 

“నారాయణం నమస్కృత్య” ఇత్యాదిషు తు కృధాతోరేవ నమనమర్థః । నమశ్శబ్దిస్తు 
తదర్థద్యోతకః ; తేన ద్వితీయేతి బోధ్యమ్‌. “విష్ణవే దీపో నమః । దీపం 
నివేదయామిత్యర్థః । ఇతి తిలకః | విస్తరస్తు శబ్దశక్తి - ప్రకాశికాయాం ద్రష్టవ్యః। 
అస్య సాక్షాత్‌ ప్రభృతి త్వాత్‌ కృళో యోగే గతి సంజ్ఞాయాం సమాసే, ల్యపి 
నమస్కృత్య ఇతి సిద్ధ్వతి. DRS? (8-3-40) ఇతి విసర్గస్వ సకారః 

“ప్రణామం యే౭_పి కుర్వన్తి తేషామపి నమో నమః గ” భారత -శాన్తి 46-36. 
ఇత్యాదిషు ఆర్బత్వాత్‌ 8 fob అత్ర ఇదమవధేయమ్‌- (558 సమిధా య 
ఆహుతీ యో వేదేన దదాశ మరో అగ్రయే యో నమసా స్వధ్వరః (బుక్‌. 8--95) 
;'విధేమ చాస్మై నమసా సహ త్వయా ¬ భాగవతే (3-4-8) ఇత్యాది 
ప్రయోగదర్భ్శనాత్‌ నమశ్శబ్దః క్తీబలింగే8_పి వర్తతే । అత ఏవ *నమాంసి భూయాంసి 
; 'నమసా యో౭_కరోద్‌ దేవే స సధ్వర ఇతీరితః (అహిర్భుధ్యుసంహితా 37- 
37) ఇత్యాది ప్రయోగాః సంగతాః । అర్థశ్చ తుల్యః । ఇతి । అత ఏవ 'మన్ర 
బ్రహ్మణి మధ్యమేన నమసా” ఇత్యష్టశ్లోక్యాం పరాశరభట్టారకైరపి ప్రయుక్తమ్‌ । 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 7 


త్యాగరుతయోః (ఉణాదికోశః), అన్నే వజ్రేచ ( నిఘంటుః 2-7,29) “ఏనా 
అ(గ్రిం నమసోర్జో నపాతమ్‌ ఆహువే” (బుత్‌ 7-6-) ఇత్యత్ర స్వోత్రే ఇతి 
శబ్దకల్చ్పద్రుమః । 
డి) PED ఇట అనుసంధానము చేసికొనదగును. 
2) కేవలాత్మనే - ०) కేవల, కేవలత్వం, కేవలరూప. 
. కేవల - కేవల ७७००७७...” శ్వే - 
“శివ ఏవ కేవలః...” 48 
సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ...” 6. 
“విమలః కేవలః ప్రభుః...” నాద -20 
'ఆకాశవత్‌ సూక్ష్మః కేవలః...” సర్వో - 
“స జీవః కేవలః శివః...” ॐ} - 6 
“శరీరం కేవలం కర్మ. .. భగవద్దీత త్త్నణ్నే 
'కేవలైరిన్టియెరపి...” భగవద్గీత 5.0 
“కర్తారమాత్మానం కేవలం...” భగవద్దీత 8.6 
2. కేవలత్వ - కేవలత్వం లభతా ఇతి...” - మైత్రి 6.2 
3. కేవలరూప - “స్వయం కేవలరూపతః...” - ముక్తి 2.64 
బి) ఆత్మన్‌ - ]. ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీత్‌ ....ఐత ]. 
2. ఆత్మా భూతస్య భూతస్య త్వమాత్సాసి. .. उ"), .6 
3. ఆత్మా దేవానాం ०३0७० ప్రజానామ్‌... ८००. 4.3.7 
4. ఆత్మా వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యః..బ్బ 4.5.6 
యోగ ఆత్మా... 8 2-4 
6. యథాధర్మే తథాత్మని... కలో 6.5 
ప్రసానత్రయము ఇట అనుసంధానము చేసికొనదగును 
3) ఉపేయుషే - “ఉపేయివాననాశ్వాననూచానశ్ళి (3-2-09) 
ఏతే నిపాత్యన్తే ఉపపూర్వాదిణే భాషాయామపి భూతమాత్రే లిడ్వా । 
తస్య నిత్యం క్వసుః | ఉపెయివాన్‌ । “ఉపెయుషః స్వామపి మూర్తిమ(గ్యమ్‌” 
ఉపేయుషీ । ఉపేత్యవివక్షితమ్‌ ।ఈయివాన్‌ । సమీయివాన్‌ । నఇన్బార్వాదశ్నాతే 
క్వసురిడభావశ్చ । 'ధృతజయధృతేరనాశుషణ ఇతి అనుపూర్వాద్వచేః కర్తరి కానచ్‌ 
వేదస్యానువచనం కృతవాననూచానః । 


pt 


I8_ మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


శో నివృత్తే భరతే ధీమానత్రే రామస్తపోవనమ్‌। 
ప్రపేదే పూజితస్తస్మిన్‌ దణ్ణకారణ్యమీయివాన్‌ I భట్టికావ్యే త్తాక్షే 
ఈయివాన్‌ ప్రాప్తః । ఉపేయివానితి క్వస్వన్తనిపాతనే ఉపోపసర్లాభ్యాస - 
స్యాతన్రత్వాత్‌ అన్యోపస్ఫష్ణోల నుపసృష్ణో వా సాధురేవ. - పాణినిసూత్రవ్యాఖ్యా 


అలంకారములు :- ఇట “పరికరాలంకారిమున్నదని చెప్పదగును. సృష్టికి పూర్వము 
కేవలుడు, పిదప గుణత్రయభేద(సత్త్వ - రజః - తమః) కారణుడవై సృవ్టాద్యువాధిని 
(బ్రహ్మ - విష్ణువు - శివ) పొందినవాడవు అని సాభిప్రాయవిశేషణములతో 
బ్రహ్మదేవుడు వర్ణింపబడుటచే నిట “పరికరాలంకారిమున్నదని చెప్పదగును. 
లక్షణము: - విశేషణైర్యత్సాకూతైరుక్తిః పరికరస్తు సః । 

అభిప్రాయగర్భితాలైన విశేషణాలను ఉపయోగించి విశేష్యముతో ఒకవిధమైన 
వైశిష్ట్యాన్ని సూచించుట పరికరాలంకారము. 


శ్లో యదమోఘమపామన్త - 
రుప్తం బీజమజ ! త్వయా । 
అతశ్చరాచరం విశ్వం 
ప్రభవస్తస్య గీయసే ॥ 5 
పదవిభాగము :- యత్‌, అమోఘమ్‌, అపామ్‌, ७७, ఉప్తమ్‌, బీజమ్‌, అజ! 
త్వయా, అతః, చరాచరమ్‌, విశ్వమ్‌, ప్రభవః, తస్య, గీయసే । 


అన్వయక్రమము:- హే అజ! త్వయా అపామ్‌ ७४६३ యత్‌ అమోఘమ్‌ బీజమ్‌ 
ఉప్తమ్‌ అతః చరాచరం విశ్వం తస్య ప్రభవః గీయసే । 


ప్రతిపదార్ధము:- హే అజ! - ఓ పుట్టుకలేనివాడా !, త్వయా - నీ చేత, అపామ్‌ 
- నీళ్లయొక్క ७७ - లోపల, యత్‌ - ఏ, అమోఘమ్‌ - 0०४४6, బీజమ్‌ - 
విత్తనము, ఉప్తమ్‌ - వేయబడినదో, అతః - ఆ విత్తనమునుండి, చరాచరమ్‌ - 
జంగమస్థావరాత్మకమగు, విశ్వమ్‌ - ప్రపంచము, (జాతమ్‌ = ఉద్భవించినది), 
తస్య - ఆ ప్రపంచమునకు, ప్రభవః - కారణమైనవాడవుగా, గియసే - 
కొనియాడబడుచున్నావు. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 9 


తాత్పర్యము :- ఓ పుట్టువులేనివాడా! నీచేత నీళ్లలోపల వి సార్థకమగు విత్తనము 
వేయబడినదో, దాని నుండి జంగమస్థావరాత్మకమగు ప్రపంచము (ఉద్భవించినది) 
ఆ ప్రపంచమునకు కారణమైనవాడవుగా కొనియాడబడుచున్నావు. 


విభక్తులు / క్రియలు:- ]. అజ - హే అజ, హే అజౌ, హే అజాః! - అకారాన్త పుంలింగ 
అజశబ్దము. సంబోధన (ప్రథమావిభక్తి ఏకవచనము. 2. త్వయా - త్వయా, యువాభ్యామ్‌, యుష్మాభిః 
; దకారాన్త పుంలింగ యుష్మచ్చబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 3. అపామ్‌ - 'పాన్తః ప్రీలింగః 
“అప్‌” डः నిత్యం బహువచనాంతః, ప్రథమావిభక్తి - ఆపః ; పంచమీ విభక్తి - అద్భ్యః, ద్వితీయా 
విభక్తి - అపః ; షష్టీవిభక్తి - అపామ్‌, తృతీయా విభక్తి - అద్భిః ; సప్తమీ విభక్తి - అప్పు, 
చతుర్ధీ విభక్తి - అద్య్యః ; సంబోధన ప్ర.వి - హే ఆపః! ఆపః - 'ఆప్పోతేర్చస్వశ్చ ఇత్యుణాదిసూత్రేణ 
७०५७ చకారాత్‌, క్విపి ७5 శబ్దః । తస్మాజ్ఞసి 'అప్పృన్నితి దీర్ణే రుత్వవిసర్గౌ।, అద్భిః ¬ “అపో భి ఇతి 
పకారస్య తకారో జశ్వమ్‌. 4. ७६४ - ७४४, शठः, ७०% - అకారాన్త పుంలింగ అన్తశబ్దము. 
ప్రథమావిభక్తి ఏకవచనము. 5. యత్‌ - యత్‌, యే, యాని, - దకారాన్త నపుంసకలింగ యచ్చబ్దము. 
ప్రథమావిభక్తి ఏకవచనము. 6. అమోఘమ్‌ - అమోఘమ్‌, అమోఘే, అమోఘాని ; అకారాన్త 
నపుంసకలింగ అమోఘశబ్దము. _ ప్రథమావిభక్తి ఏకవచనము, 7. బీజమ్‌ - బీజమ్‌ , బీజే, 
బీజాని ; అకారాన్త నపుంసకలింగ బీజశబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము, 8. ఉప్తమ్‌ - ఉప్తమ్‌, 
ఉప్తే, ఉప్తాని ; అకారాన్త నపుంసకలింగ ఉప్తశబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 9. అతః - 
అవ్యయము, 0. చరాచరమ్‌ - చరాచరమ్‌, చరాచరే, చరాచరాణి; అకారాన్న నపుంసకలింగ 
చరాచరశబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము ]. విశ్వమ్‌ - విశ్వమ్‌, విశ్వే, విశ్వాని ; అకారాన్త 
నపుంసకలింగ విశ్వశబ్దము. ప్రథమావిభక్తి ఏకవచనము. 2. తస్య - తస్య, తయోః, తేషామ్‌; 
దకారాన్త పుంలింగ తచ్చబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము, 8. ప్రభవః - ప్రభవః, ప్రభవౌ, ప్రభవాః 
అకారాన్త పుంలింగ ప్రభవ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము 4 గీయసే - క్రియ (గై (కర్మణి) 
+ య+ లట్‌ +) మధ్యమపురుషైకవచనమ్‌. 
సమాసాలు: - 

l. అమోఘమ్‌-న మోఘః (SSO ) అమోఘః, తత్‌. 

2. చరాచరమ్‌-చరాశ్చ అచరాశ్చ తేషాం సమాహారః (సమాహారద్వంద్వ) 

చరాచరమ్‌ తత్‌ 

సంధులు :- 

T. ७28 + ఉప్తమ్‌ - అన్తరుప్తమ్‌ - విసర్గసన్థిః 

2. అతః + చరాచరమ్‌ - అతశ్చరాచరమ్‌ - శ్చుత్వసస్థిః, స్తో శ్చునాశ్చుః 

(8-4-39) 
3. ప్రభవః + తస్య - ప్రభవస్తస్య - 9०06762 


౧ 


0 


20 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


పాఠాన్తరాలు :- ]. “అత శ్చరాచరం విశ్వం ప్రభవస్త 
విశ్వం ప్రభావ స్తస్య గీయతే । 

2. ఉప్తమ్‌ - ముక్తమ్‌ 
పదవ్యుత్పత్తి - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 

I. ఉప్తం బీజమ్‌ అమోఘమ్‌, అపామన్తః - ఎ) అత్ర మనుః (I-8,9) 
శ్లో! సో౭_భిధ్యాయ శరీరాత్‌ స్వాత్సిసృక్షుర్వివిధాః ప్రజాః । 

ఆప ఏవ ససర్ణాదౌ తాసు బీదమవాసృజత్‌ ॥ 8 
శ! తదండమభవద్దెమం సహస్రాంశుసమప్రభమ్‌ । 
తస్మిన్‌ జజ్జే స్వయం బ్రహ్మా సర్వలోకపితామహః ॥ 9 

ఆ పరమాత్మ తన శరీరమునుండి వివిధ ప్రాణికోట్లను సృష్టింపదలచి, ముందుగ 
జలమును సృష్టించెను. తరువాత ఆ జలమున మహదాది సృష్టికి కారణభూతమైన 
తన బీజమును ఉంచెను. ఆ బీజమే పరమాత్మయొక్క ఇచ్చాశక్తి ననుసరించి 
పరిశుద్ధమైన బ్రహ్మాండమయ్యెను. ఆ బ్రహ్మాండమున సమస్తలోకసృష్టికి కారకుడైన 
బ్రహ్మదేవుడుద్భవించెను. 

బి) యతో వా ఇమాని భూతాని జాయంతే । యేన జాతాని 658 . 
య(త్రయతంత్యభీసంవిశంతి. తద్విజిజ్ఞాసస్వ. తద్రహ్మేతి - తైత్తిరీయ భృగువల్లి 
“ఎచటనుండి ఈ భూతములు పుట్టునో, పుట్టిన భూతములెల్ల ఏ ఆధారమున 
జీవించుచున్నావో, మటియు దేనియందు లయమగునో దానిని తెలిసికొనుము. 
అదే బ్రహ్మము”. 

సి) మత్స్య మహాపురాణమునందు (2-25) గల ఈ శ్లోకభాగాలను ఇచట 
అనుసంధానము చేసికొనదగును. సృష్టిక్రమము చెప్పుబడుచున్నది. 


స్యగీయసే” |- అదశ్చరాచరం 


మత్స్య ఉవాచ - 
శ్లో మహాప్రలయకాలాన్త ఏతదాసీత్‌ తమోమయమ్‌ । 
ప్రసుప్తమివ చాతర్మ్యప్రజ్ఞాతమలక్షణమ్‌ ॥ 25 
శో! అవిజేయమవిజ్ఞాతం జగత్‌ స్తాస్ను చరిష్టు చ। 
౧౮. = cy ® 
తతః స్వయమ్ఫూరవ్యక్తః ప్రభవః పుణ్యకర్మణామ్‌ I 26 


శ్లో; వ్యంజయన్నేతదఖిలం ప్రాదురాసీత్‌ తమోనుదః । 
యో౭_తీన్టియః పరో వ్యక్తాదణుర్ణ్వాయాన్‌ సనాతనః । 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 2 


శో! యః శరీరాదభిధ్యాయ సిసృక్షుర్వివిధం జగత్‌ । 
అప ఏవ ససర్జాదౌ తాసు బీజ మవాసృజత్‌॥ 28 
శ! తదేవాణ్ణం సమభవద్దేమరూప్యమయం మహత్‌! 
సంవత్సరసహ(సేణ సూర్యాయుతసమప్రభమ్‌॥ 29 
శ ప్రవిశ్వాన్తర్మహాతేజాః స్వయమేవాత్మసమృవః। 
ప్రభావాదపి తద్వ్యాష్యా విష్ణుత్వమగమత్‌ పునః ॥ 30 
శో తదన్తర్భగవానేష సూర్యః సమభవత్‌ పూరా । 
ఆదిత్యశ్చాదిభూతత్వాద్‌ బ్రహ్మా బ్రహ్మ పఠన్నభూత్‌ ॥ 8 
శ్లో దివం భూమిం సమకరోత్‌ తదణ్ణశకలద్వయమ్‌ । 


స చాకరోద్దిశః సర్వా మధ్యే వ్యోమ చ శాశ్వతమ్‌ ॥ 32 
శ్లో; _జరాయుర్మేరుముఖ్యాశ్చ శైలాస్తస్యాభవంస్తదా । 
యదుల్బం తదభూన్మేఘస్తడిత్సజ్ఞాతమణబ్దలమ్‌ I 83 


శ్లో 5672 బ్ఞనామ్నః సమ్ఫూతాః పితరో మనవస్తథా । 
క్రియాదర్శము :- గీయసే -గై - శబ్దే (శబ్చించుట), భ్వాదిప్రకరణమ్‌, అకర్మకమ్‌, 
అనిట్‌, పరస్మై పదీ. ఇది కర్మణి ప్రయోగము. ७७. 

మధ్యమపురుషరూపాలు :- గీయసే - గీయేథే - గీయధ్వే 


శో ANA _ న్నే 
बी తిస్ఫభిస్త్వ్రమవస్నాభి 


ర్మహిమానముదీరయన్‌ | 
(8४०55986760०&७०- 
థి ౧ 

మేకః కారణతాం గతః ॥ 6 
పదవిభాగము:- తిస్ఫభిః, త్వమ్‌, ७5२१६३, మహిమానమ్‌, ఉదీరయన్‌, 
ప్రళయస్థితిసర్లాణామ్‌, ఏకః, కారణతామ్‌, గతః । 
అన్వయక్రమము:- ఏకః త్వం తిసృభిః అవస్థాభిః మహిమానమ్‌ ఉదీరయన్‌ 
ప్రళయస్థితిసర్ణాణామ్‌ కారణతాం గతః । 
ప్రతిపదార్థము: - ఏకః - ఒక్కడవే మై యున్న త్వమ్‌ - నీవు, 97048 - 
మూడగు, అవస్మ్థాభిః - దశలచేత, మహిమానమ్‌ - (నీ) సామర్థ్యమును, ఉదీరయన్‌ 


౨2 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


- ప్రకటించుచు, ప్రళయస్థితిసర్ణాణామ్‌ - లయమునకును, రక్షణమునకును, 
సృష్టికిని, కారణతామ్‌ - హేతుత్వమును, గతః - పొందినవాడవై (అసి= ఉన్నావు) 


తాత్పర్యము: - (ఓ (బబ్రవ్మాదేవా |) ఒక్కడవేదైైయున్న నీవు మూడగు 
సత్త్వరజస్తమోమయములగు హరివిధిహరులను అవస్థలచే (నీ) సామర్ధ్యమును 
ప్రకటించుచు సృష్టి స్థితి సంహారములకు హేతుత్వమును పొందినవాడవైతివి. 


విభక్తులు / క్రియలు :- L. (ఏకః- ఏకః; ఏకౌ, ఏకే; అకారాన్త పుంలింగ ఏకశబ్దము) ప్రథమా 
విభక్తి ఏకవచనము. ఏకః నిత్యఏకవచనము - ఒక్కడు అనునర్థములో 2. త్వమ్‌ - త్వమ్‌, యువామ్‌, 
యూయమ్‌; దకారాన్త పుంలింగ యుష్మచ్చబ్దము ప్రథమావిభక్తి ఏకవచనము. 3. తిసృభిః - తిస్రా, 
తిస్ఫభ్యామ్‌, తిస్ఫభిః; బుకారాన్త స్రీలింగతిస్ఫ శబ్దము - తృతీయావిభక్తి బహువచనము. 4. అవస్థాభిః 
- అవస్థయా, అవస్థాభ్యామ్‌, అవస్థాభిః ; ఆకారాన్త (१9०6 అవస్థాశబ్దము. తృతీయావిబుక్తి 
బహువచనము. 5. మహిమానమ్‌ - మహిమానమ్‌, మహిమానౌ, మహిమానః ; నకారాన్త 
పుంలింగమహిమన్‌ శబ్దము, తృతీయావిభక్తి ఏకవచనము. 6. ఉదీరయన్‌ - ఉదీరయన్‌, 
७७००९, ७6००७०४ ; శత్రనో 'ఉదీరయత్‌ హలన్త పుంలింగ శబ్దము, ప్రథమావిభక్తి ఏకవచనము. 
7. ७४०७७७०००० - SP ४४5७५, సర్గాణామ్‌, ७३०००७७०७०... 62.८9. షష్టీవిభక్తి 
బహువచనము. 8. కారణతామ్‌ - కారణతామ్‌, కారణతే, కారణతాః ; ఆకారాన్త ప్రీలింగ 
కారణతాశబ్దము. ద్వితీయావిభక్తి ఏకవచనము. 9. గతః - గతః, గతౌ, గతాః, అకారాన్త పుంలింగ 
గత శబ్దము _ప్రథమావిభక్తి ఏకవచనము. 


సమాసాలు :- 
క్ష ప్రళయస్థితిసర్ణాణామ్‌ - ప్రలయశ్చ స్థితిశ్చ సర్గశ్చ 88 ప్రలయస్థితిసర్గాః 
(ద్వంద్వ) తేషామ్‌. 





సంధులు: - 

]. తిస్ఫభిః+త్వమ్‌ - తిస్ఫభిస్త్వమ్‌ - విసర్లసన్థిః, 

2. అవస్థాభిః+ మహిమానమ్‌ - అవస్థాభిర్మహిమానమ్‌ - విసర్లసన్థిః 
పదవ్యుత్పత్తి - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు 

. ఏకః - . ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీత్‌ | ఐత . 

2. ఏకమేవాద్వితీయమ్‌। ఛాం. 6.2. 

3. స ఏకః పిత్భాణాం జితలోకానామానన్దః । బృహ. 5.5. 

4. ఏకో వా రుద్రో న ద్వితీయాయ తస్థః । శ్వేతా. 3.2 

....ప్రస్థానత్రయమును ఇట అనుసంధానము చేసికొనదగును. 


రామోరావిరచితమృణాళి నీవ్యాఖ్యా 23 


5. ఏకో దేవః సర్వభూతేషు గూఢః । 
సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా ॥ శ్రుతి 


అవతారికా :- భూత సృష్టికరృత్వముక్త్వా మిథున 5888० మూర్తిమతో బ్రహ్మణో 
భేదమాహ । భూతసృష్టికర్సృత్వమును ప్రస్తావించి మిథునసృష్టికొజకే బ్రహ్మమూర్తి 
యొక్క స్రీ పురుష విభాగమును చెప్పుచున్నాడు. 
శ్లో I స్రీపుంసావాత్మభాగౌ తే 

భిన్నమూర్తేస్సిస్ఫక్షయా | 

ప్రసూతిభాజస్పర్గస్య 

తావేవ పితరౌ స్మృతౌ i 7 
పదవిభాగము :- ప్రీపుంసా, ఆత్మభాగౌ, తే, భిన్నమూర్తే సిస్ఫక్షయా, ప్రసూతిభాజః 
, సర్గస్య, తౌ, ఏవ, పితరౌ, స్కృతౌ. 
అన్వయక్రమము :- స్రీపుంసౌ సిసృక్షయా భిన్నమూర్తేః తే ఆత్మభాగౌ (స్త) తౌ 
ఏవ ప్రసూతిభాజః 35 పితరౌ స్మృతౌ । 
ప్రతిపదార్థము :- ప్రీపుంసా - ప్రీ పురుషులు, సిసృక్షయా - సృజించు కోరికచే 
భిన్నమూర్తః - రెండుగా చేయబడిన, తే - నీయొక్క ఆత్మభాగౌ(స్తఏ - దేహము, 
యొక్క పాళ్లు, తౌ ఏవ -అవియే, ప్రసూతిభాజః - ఉత్పత్తిని పొందియున్ను సర్గస్య 
- సృష్టికి, పితరౌ - తల్లిదండ్రులుగా, वड? - చెప్పబడినవి. 


తాత్పర్యము :- స్త్రీ పురుషులు సృజించుకోరికచే రెండుగా చేయబడిన నీ దేహము 
యొక్క పాళ్లు. అవియే ఉత్పత్తిని పొందియున్న సృష్టికి తల్లిదండ్రులుగా చెప్పబడినవి. 


విభక్తులు / క్రియలు:- LBS - స్రీపుంసౌ అకారాన్త పుంలింగ ( పుంస శబ్దము నిత్య 
ద్వివచనము ప్రథమావిభక్తి ద్వివచనము. 2. సిసృక్షయా - సిసృక్షయా, సిసృక్షాభ్యామ్‌, సిస్ఫృక్షాభిః ; 
ఆకారాన్త ప్రీలింగ 'సిస్ఫృక్షా' శబ్దము. తృతీయావిభక్తి ఏకవచనము. 3. భిన్నమూర్తేః - భిన్నమూర్తేః, 
భిన్నమూర్యోః, భిన్నమూర్తీణామ్‌, ఇకారాన్త పుంలింగ భిన్నమూర్తి శబ్దము. షష్టీవిభక్తి ఏకవచనము. 
4. తే - తవ /తే , యువయోః / వామ్‌, యుష్మాకమ్‌ / వః; దకారాన్త పుంలింగ యుష్మత్‌ శబ్దము. 
షష్టీ విభక్తి ఏకవచనము. 5. ఆత్మభాగౌ - ఆత్మభాగః, ఆత్మభాగాౌ, ఆత్మభాగాః ; అకారాన్త పుంలింగ 
ఆత్మభాగశబ్దము ప్రథమావిభక్తి ద్వివచనము. 6. తౌ - సః, తౌ, తే; దకారాన్త పుంలింగ తచ్చబ్దము. 


యబ 


౨4 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


ప్రథమావిభక్తి ద్వివచనము 7. ఏవ - అవ్యయము. 8. ప్రసూతిభాజః ప్రసూతిభాజః, ప్రసూతిభాజోః 
ప్రసూతిభాజామ్‌, జకారాన్త పుంలింగ ప్రసూతిభాజ్‌ శబ్దము. షష్టీవిభక్తి ఏకవచనము. 9. సర్గస్య - 
5888, సర్గయోః సర్జాణామ్‌; అకారాన్త పుంలింగ సర్గశబ్దము “कड ఏకవచనము. 0. పితరౌ 
- పితా, పితరౌ, పితరః, బుకారాన్త పుంలింగ & ०६% (७७०००६६ ద్వివచనము. ]. 
३)? - స్మృతః, స్మృతా, స్మృతాః, అకారాన్త పుంలింగ १७४०६०० ప్రథమావిభక్తి ద్వివచనము. 
సమాసాలు :- 

గ ప్రీ పుంసౌ - ప్రీ చ పుమాన్‌ చ (ద్వంద్వ) తౌ! 

2. భిన్నమూర్తేః - భిన్నా మూర్తి 8 యస్య (బహువ్రీహి) సః, తస్య 

3. ఆత్మభాగౌ - ఆత్మానః భాగః (షత) ఆత్మభాగః, తౌ 

4. ప్రసూతిభాజః - ప్రసూతిం భజత ఇతి, ప్రసూతిభాక్‌ (ఉపపదతత్పురుష 

సమాసము), తస్య । 
5. పితరౌ - మాతా చ పితా చ (ఏకశేషద్వంద్వ) తౌ। 


సంధులు :- 

క. ప్రీపుంసా + ఆత్మభాగౌ - ప్రీ పుంసావాత్మభాగా - అవాన్నాదేశసస్థిః 

2. భిన్నమూర్తేః + 8०७० — భిన్నమూర్తే స్పిస్ఫక్షయా - విసర్గసన్థిః 

3. ప్రసూతిభాజః + SPY - ప్రసూతిభాజస్సర్షస్య - DIGS 

4. తౌ+ ఏవ - తావేవ - అవాన్హాదేశసస్థిః 
పదవ్యుత్పత్తి - నిఘంటువు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
స్రీ పుంసౌ :- స్రీ చ పుమాన్‌ చ - స్రీ పుంసౌ (ద్వంద్వ సమాసము) 

సమాసాన్నప్రకరణమ్‌:- సమాసములకు చివర చేరు ప్రత్యయమును 
సమాసాన్తమని పిలుతురు. ఇది పరముగా నుండగా పూర్వపదాంతమునకు 
ముందున్న అకార ఇకారములు లోపించును. మటియు “టి” భాగములైన అన్‌, 
ఇన్‌, అత్‌ మున్నగునవి లోపించును. 

(సూ. 5-4-77) :- అచతుర - విచతుర - సుచతుర - స్ర్తీపుంస - ధేన్వడుహర్‌ 
(బు) కామ - వాజ్బ్మనసాక్షి భువ - దారగవో - ర్వష్టీవ - పదష్గీవ - నక్తన్దివ - 
రాత్రిస్టివాహర్దివ - సరజస - నిశ్రేయస - పురుషాయుష - ద్వ్యాయుష- 
త్యాయుషర్‌ (బు)గ్యజుష - జాతోక్ష - మహోక్ష - వృద్దోక్షోపశున - గోష్టశ్వాః 
ఏతే 5०४8०४85३3१ నిపాత్యన్తే. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 25 


ఈ సమానములన్నియు నమాసాన్తములు చేని నివతింపబడినవి. 

k అవిద్యమానాని చత్వారి యస్య సః - అచతురః (బహు ప్రీహి) 2. విగతానిచత్వారి 
యస్మాత్‌ సః - విచతురః । (బహువ్రీహి) 3. శోభనాని చత్వారి యస్య సః - 
సుచతురః (బహువ్రీహి) 4. ప్రీ చ పుమాన్‌ చ - స్ర్తీ పుంసౌ (ద్వంద్వ) ఇతి అచ్‌ 
ప్రత్యయానో నిపాతః । 
శ్లో॥ స్రీపుంసయో ర్భావనటౌ మిథో యౌ 

పూర్వస్తయో ర్వీడతిరః పటేన । 

చిరాయతే సృష్టయితుం స్వరూపం 

పరస్తు తన్నోత్సహతే£_ నుమన్తుమ్‌ ॥ చంపూభారతే 6-67 
2) పితరౌ - మాతా చ పితా చ - పితరౌ 


ఏకశేషవృత్తి :- అనేక పదములు సమాసముగ నేర్చడునపుడు ఒక్కొక్కసారి ఒకపదమే 
శేషించును (మిగులును) దీనిని ఏకశేషవృత్తి అందురు. మాతా చ పితా చ - 
పితరౌ. ఇచట రెండు పదములు సమసించి ఒకపదమే మిగిలినది. ఇది ద్విపద 
ద్వంద్వ సమాసమునకు వ్యతిరిక్తము. ఇచట పితృశబ్దము మాతృశబ్దముతో 
చెప్పబడినది. పితామాత్రా -2-70 సూత్రముచే మాతృ శబ్దము లోపించి 
పితృశబ్దము శేషించినది. 'యః శిష్యతే స లుష్యమానార్థాభిధాయీ” (శేషించినది 
లుప్తమైనదాని అర్ధమును కూడా తెలుపును) అను నియమముననుసరించి శేషించిన 
పితృశబ్దము మాతృశబ్దమును కూడా బోధించును. అందుచే ఇది ద్వివచనమునందు 
(ప్రయుక్తమైనది. 
3) మనుస్మృతి -32 శ్లోకాన్ని ఇట అనుసంధానము చేసికొనదగును. 
శో ద్విధా కృత్వాత్మనో దేహమర్దేన పురుషో౭_ భవత్‌ । 
అర్ధేన నారీ తస్యాం స విరాజమసృజత్ర్రభుః ॥ 32 

ఆ బ్రహ్మదేవుడు తన దేహాన్ని రెండుగా విభజించుకొని ఒక భాగమును ప్రీ 
స్వరూపంగా, రెండవ భాగమును పురుషుడుగా ఏర్పరచుకొని ఆ ప్రీయందు విరాట్‌ 
సంజ్ఞగల పురుషునికి జన్మనిచ్చాడు. 


8 


౨6 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


శ్లో స్వకాలపరిమాణేన 
5६०१३१5 తే । 
యౌ తు స్వష్నావబోధా తౌ 
భూతానాం (४७००७०७? ॥ 8 


పదవిభాగము:- స్వకాలపరిమాణేన, ००७१, తే, యౌ, తు, స్వష్నావబోధా, 
తౌ, భూతానామ్‌, (७७०००७०७७१ (8) । 
అన్వయక్రమము:- స్వకాలపరిమాణేన వ్యక్తరాత్రిన్టివస్య తేయౌతు స్వప్నావబోధౌ 
తౌ (ఏవ) భూతానామ్‌ ప్రలయోదయౌ (స్తః) । 
ప్రతిపదార్థము := స్వకాలపరిమాణేన - నీ కాల పరిమాణముచే, వ్యక్తరాత్రిస్టివస్య 
- విభజించబడిన రాత్రియును పగలును గల, తే - నీకు యౌ తు - ఏవి, 
స్వప్నావబోధౌ - నిద్రయు, మెలకవయునో, తౌ (ఏవ) - అవియే, భూతానామ్‌ - 
నీ సృష్టికి, ప్రలయోదయౌ - సంహారసృష్టులు, (భవతః) (७8) అగుచున్నవి. 
తాత్పర్యము : - నీ కాలపరిమాణముచే విభజించబడిన రాత్రియును పగలునుగల 
నీకు ఏవి నిద్రయు మెలకువయునో, అవియే నీ సృష్టికి సంహార సృష్టులు 
అగుచున్నవి. 
విభక్తులు / క్రియలు: - L. స్వకాలపరిమాణేన - పరిమాణేన , పరిమాణాభ్యామ్‌, 875०85 
అకారాన్న నపుంసకలింగ పరిమాణ శబ్దము తృతీయావిభక్తి ఏకవచనము. 2. వ్యక్తరా త్రిన్టివస్య - 
దివస్య, దివయోః, దివానామ్‌; అకారాన్త నపుంసకలింగరా త్రిన్టివశబ్దము, షష్టీ విభక్తి ఏకవచనము. 
3. తే - తవ /తే, యువయోః / వామ్‌, యుష్మాకమ్‌ / వః ; దకారాన్త పుంలింగయుష్మచ్చబ్దము. 
షష్టీవిభక్తి ఏకవచనము. 4. తు - అవ్యయము. 5. యౌ - యః, యౌ ,యే ; దకారాన్త 
పుంలింగయచ్చబ్దము. ప్రథమావిభక్తి ద్వివచనము. 6. స్వప్నావబోధౌ - స్వప్నావబోధః, స్వష్నావబోధా, 
స్వప్నావబోధాః ; అకారాన్త పుంలింగ స్వప్నావబోధ శబ్దము. ప్రథమావిభక్తి ద్వివచనము. 7. తౌ 
- సః, తౌ,తే; దకారాన్త పుంలింగ తచ్చబ్దము ప్రథమావిభక్తి ద్వివచనము. 8. భూతానామ్‌ - 
భూతస్య, భూతయోః , భూతానామ్‌ ; ७5० పుంలింగ భూతశబ్దము షష్టీవిభక్తి ఏకవచనము. 9. 
ప్రలయోదయౌ; అకారాన్త పుంలింగ ప్రలయోదయ శబ్దము, ప్రథమావిభక్తి ద్వివచనము నిత్య 
ద్వివచనము. 
సమాసాలు: - 

క. స్వకాలపరిమాణేన - స్వస్య కాలః (షత) స్వకాలః, స్వకాలస్య పరిమాణమ్‌ 

(షత) తేన. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 27 


2. వ్యక్తరాత్రిస్టివస్య - రాత్రౌ చ దివా చ (సమాసాన్త) రాత్రిన్టివమ్‌ । వ్యక్తం 
००७6९० యస్య (బహు ప్రీహి) ४08, తస్య 
3. స్వప్నావబోధౌ - స్వప్నశ్చ అవబోధశ్చ (८५९४७) తౌ. 
4. ప్రలయోదయౌ - ప్రలయశ్చ ఉదయశ్చ (ద్వంద్వ) తౌ. 
పాఠాన్తరాలు : -యౌతు స్వప్నావబోధౌ - యావేవ స్వప్నప్రబోధా 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
. స్వకాలపరిమాణేన - స్వప్నావబోధౌ : - 
०) శ్లో; చతుర్యుగసహస్రాణి - బ్రహ్మణో దినముచ్యతే 
బ్రహ్మదేవునకు చతుర్యుగసహస్రములు - దినమని చెప్పబడినది. 
బి శ్లో; నిఃశ్వసితమస్య వేదా వీక్షితమేతస్య పంచ భూతాని । 
స్మృతమేతస్య చరాచరమస్య చ సుప్తం మహాప్రలయః ॥ ఇతి 
శ్లో యదా స దేవో జాగర్తి తదైవ చేష్టతే జగత్‌ । 
యదా స్వపితి శాన్నాత్మా తదా సర్వం ప్రలీయతే ॥ 
ఇతిమనుస్మృతి -ర52ి 
ఆ (బ్రహ్మదేవుడు మేల్మొని యున్నంతవజకు ఈ ప్రపంచము మేల్మొని 
యుంటుంది. శాంతస్వరూపుడైన ఆ దేవుడు నిద్రపోయినపుడు ఈ జగమంతా 
లయం చెందుతున్నది. 
డి) శ్లో; అహోరాత్ర విభజతే సూర్యో ००6०688 । 
రాత్రిస్స్వప్నాయ భూతానాం చేష్టాయై కర్మణామహః ॥ -65 
సూర్యుడు ఈ రాత్రింబగళ్లను కల్పిస్తున్నాడు. పగటి కాలమున భూతగణమంతా 
తమ తమ కార్యాలను చేసికొనుచు రాత్రికాలమున నిద్రించుచున్నది. 
శ్లో; పిత్రే రాత్ర్యహనీ మాసః ప్రవిభాగస్తు పక్షయోః । 


त्त 


కర్మచేష్టాస్వహః కృష్ణు శుక్షస్స్వప్నాయ శర్వరీ ॥ 66 
శ్లో! దైవే రాత్రహనీ వర్షం ప్రవిభాగస్తయోః పునః । 
అహస్తత్రోదగయనం రాత్రిః స్యాద్దక్షిణాయనమ్‌ ॥ 67 


ఈ విధముగా మనుధర్మశా(స్తమున - 'కాలవిభజని - మానవులకు, 
పితృదేవతలకు, దేవతలకు చెప్పబడుటను - చూడగలరు. 
శో (బ్రహ్మస్య తు క్షపాహస్య యత్రమాణం సమాసతః । 
ఏకైకశో యుగానాం తు క్రమశస్తన్నిబోధత ॥ 68 


4 


28 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


శ్లో!  చత్వార్యాహుస్సహస్రాణి వర్షాణాం తు కృతం యుగమ్‌ । 
తస్య తావచ్చతీ సంధ్యా సంధ్యాంశశ్చ తథావిధః ॥ 69..783 

]. కృతయుగము - 4000 దేవతా సంవత్సరాలు + దాని ప్రభావము మరో 
800 సంవత్సరాలు = మొత్తంమీద 4800 సంవత్సరాలు. 2. త్రేతాయుగము - 
3600. 3. ద్వాపరయుగము - 2400. 4. కలియుగము - 200. మొత్తం 
2000 సంవత్సరాలు. ఈ లెక్కన (బ్రహ్మదేవుని రోజుకు 4,320,000,000 
మానవ సంవత్సరాలుగా చెప్పబడినది. బ్రహ్మయొక్క రాత్రింబగళ్లు కాలమును 
చక్కగా తెలిసిన వానిని అహోరాత్రవిదుడని పండితులంటారు. 
శ్లో! తద్వై యుగసహస్రాంతం బ్రాహ్మం పుణ్యమహర్విదుః । 

రాత్రిం చ తావతీమేవ తేల హోరాత్రవిదో జనాః ॥ మను. -73 


శ్లో ॥ జగద్యోనిరయోనిస్త్వం 

జగదనో నిరన్తకః । 

జగదాదిరనాదిస్త్వం 

జగదీశో నిరీశ్వరః ॥ 9 
పదవిభాగము :- జగద్యోనిః, అయోనిః, త్వమ్‌, జగదన్తః, నిరన్తకః, జగదాదిః, 
అనాదిః, త్వమ్‌, జగదీశః, నిరీశ్వరః । 
అన్వయక్రమము:- (హే భగవన్‌) త్వమ్‌ జగద్యోనిః అయోనిః జగదన్తః నిరన్తకః 
త్వ జగదాదిః అనాదిః జగదీశః నిరీశ్వరః । 


ప్రతిపదార్థము :- (३ భగవన్‌! - ఓ భగవంతుడా!), త్వమ్‌ - १5, జగద్యోనిః 
- జగమునకు కారణుడవు, అయోనిః - కారణములేనివాడవు, (త్వమ్‌-నీవు,) 
జగదన్తః - లోకసంహారకుడవు, నిరన్తకః - (నీకు) సంహారకులు లేనివాడవు, 
త్వమ్‌ - నీవు, జగదాదిః - లోకములకు మొదటివాడవు, అనాదిః - ఆదిలేనివాడవు, 
(త్వమ్‌ - నీవు,) జగదీశ - జగత్రభువవు, నిరీశ్వరః - ప్రభువులేనివాడవు. 


తాత్పర్యము :- జగములకు నీవు కారణుడవు, (నీకు) కారణము లేదు; నీవు 
లోకసంహారకుడవు, (నిన్ను) సంహరించువాడులేడు; నీవు లోకములకు 


రామోరావిరచితమృణాళి నీవ్యాఖ్యా 29 


మొదటివాడవు, (నీకు) పూర్వము ఎవ్వడును లేడు; నీవు జగత్రభువు, (నీకు) 
ప్రభువెవ్వడును లేడు. 


విభక్తులు / క్రియలు:- I. త్వమ్‌ - త్వమ్‌, యువామ్‌, యూయమ్‌; దకారాన్త పుంలింగ 
యుష్మచ్చబ్దము ప్రథమావిభక్తి ఏకవచనము. 2. జగద్యోనిః - జగద్యోనిః, జగద్యోనీ, జగద్యోనయః 
७७०००७ పుంలింగ జగత్‌యోని శబ్దము ప్రథమావిభక్తి ఏకవచనము. 3. అయోనిః - అయోనిః, 
అయోనీ, అయోనయః ; ఇకారాన్త పుంలింగ అయోనిశబ్దము ప్రథమావిభక్తి ఏకవచనము. 4. 
జగదన్త 8 - జగదన్తః, RST, జగదన్నాః ;అకారాన్త పుంలింగ జగదన్త శబ్దము (ప్రథమావిభక్తి 
ఏకవచనము. 5. నిరన్తకః - నిరన్తకః, నిరన్తకౌ, నిరన్తకాః ;అకారాన్త పుంలింగ నిరన్తక శబ్దము. 
ప్రథమావిభక్తి ఏకవచనము. 6. జగదాదిః- జగదాదిః, జగదాదీ, జగదాదయః ; ఇకారాన్త పుంలింగ 
జగదాది శబ్దము ప్రథమావిభక్తి ఏకవచనము 7. అనాదిః - అనాదిః, అనాదీ, అనాదయః ; ఇకారాన్త 
పుంలింగ అనాదిశబ్దము ప్రథమావిభక్తి ఏకవచనము. 8. జగదీశ - జగదీశ, జగదీశౌ, జగదీశాః 
అకారాన్త పుంలింగ జగదీశశబ్దము (ప్రథమావిభక్తి ఏకవచనము. 9. నిరీశ్వరః - నిరీశ్వరః, నిరీశ్వరా, 
నిరీశ్వరాః ; అకారాన్త పుంలింగ నిరీశ్వర శబ్దము ప్రథమావిభక్తి ఏకవచనము. 


సమాసాలు :- 





జగద్యోనిః - జగతః యోనిః (షత) 


2. అయోనిః - అవిద్యమానః యోనిః యస్య (బహువ్రీహి) సః | 


. జగదన్న - జగతః అన్న (షత) 
. నిరన్తకః - నిర్ణతః అన్న యస్మాత్‌ (బహువ్రీహి) సః । 

జగదాదిః - జగతామ్‌ ఆదిః (షత) 

७००७४ - అవిద్యమానః ७७४ యస్య (బహువ్రీహి) సః । 5 
, జగదీశ - జగతామ్‌ ఈశః (షత) 


8. నిరీశ్వరః - నిర్ణతః ఈశ్వరః యస్మాత్‌ (బహుప్రీహి) సః । 
సంధులు :- 
]. జగత్‌ + యోనిః - జగద్యోనిః ¬ జశ్త్వసస్థిః ¬ రులాం ४4० हु 


2. జగత్‌ + ७७ - 
. జగత్‌ + ७७68 - జగదాదిః - జశ్త్వ్వసస్టిః 
५2 


DO లు 


జగదన్వ - 83३९७०४ 
డి ధం के 


జగత్‌ + ఈశః - జగదీశ - _జశ్వసన్షిః 
జగద్యోనిః + అయోనిః - జగద్యోనిరయోనిః - DIPS: 


- జగదన్తః + నిరన్తకః ¬ జగదన్తో నిరన్తకః - ఉత్తాదేశసస్థిః 


(అతోరోరప్తుతాదపుత్లే (6-3-09) 


30 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


7. జగదాదిః + అనాదిః - జగదాదిరనాదిః - విసర్గసనిః 
8. జగదీశ + నిరీశ్వరః ¬ జగదీశో నిరీశ్వరః - ఉత్తాదేశసన్థిః 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
l. అనాదిః - జగదాదిః - 
ఎ) శ్లో; యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్‌। क्ष. 0-3 
అసమ్మూఢస్స మర్వేషు సర్వపాపైః ప్రముచ్యతే! 
ఎవడు మోహము లేనివాడై నన్ను పుట్టువులేనివానిగను, సనాతనునిగను 
సర్వేశ్వరునిగను తెలిసికొనుచున్నాడో...” 
బి) “అన్యాదనంతం మహతః పరం ధ్రువమ్‌” కరో -3-5 
ఈ ఆత్మ.... ఆద్యంతరహితము, మహత్తత్వాతీతము. సత్యము......... 
७) 'యతో వా ఇమాని భూతాని ७०556? - ఇచట తైత్తిరీయోపనిషత్తునందు 
గల భృగువల్లిని అనుసంధానము చేసికొందురుగాక. 
అలంకారములు :- అత్ర 'అయోనిః ఇత్యాదౌ నళొతత్సురుషశ్రయణే విరోధః, 
బహుప్రీహిణా తు తత్పరిహార ఇతి 'విరోధాభాసాలంకారణ। యథాహుః - 
“విరోధాభాసత్వే విరోధ ఇతి సంజీవనీ వ్యాఖ్యా. 
అవతారికా:- తవతు న ప్రపంచస్యేవ జన్మతిరోధానజ్ఞానేషు పరాపేక్షేత్యాహ. 
ప్రపంచము యొక్క సృష్టంతముల జ్ఞానమును తెలిసికొనుటకు ఇతరులవలె పరాపేక్ష 
నీకు లేదు అను విషయము ప్రస్తావించుచున్నారు. 
శ్లో | ఆత్మానమాత్మనా వేత్సి 
సృజస్యాత్మానమాత్మనా । 
ఆత్మనా కృతినా చ త్వ - 
మాత్మన్యేవ ప్రలీయసే ॥ 0 
పదవిభాగము: - ఆత్మానమ్‌, ఆత్మనా, వేల్సి, సృజసి, ఆత్మానమ్‌, ఆత్మనా, ఆత్మనా, 
కృతినా, చ, త్వమ్‌, ఆత్మని, ఏవ, ప్రలీయసే. 
అన్వయక్రమము:- (హే - భగవన్‌!) త్వమ్‌ ఆత్మానమ్‌ ఆత్మనా వేత్సి ఆత్మానమ్‌ 
ఆత్మనా సృజసి చ కృతినా ఆత్మనా ఆత్మని+ఏవ ప్రలీయసే. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 3 


ప్రతిపదార్థము: - హే భగవన్‌ - ఓ బ్రహ్మదేవా!, త్వమ్‌ - నీవు, ఆత్మానమ్‌ - 
నిన్ను, ఆత్మనా - నీ చేతనే, వేత్సి - తెలిసికొనుచున్నావు, ఆత్మానమ్‌ - నిన్నును, 
ఆత్మనా - నీ చేతనే, సృజసి - సృష్టించుకొనుచున్నావు, చ - అట్లే, కృతినా - 
సమర్థుడవగు, ఆత్మనా - నీ చేతనే, ఆత్మన్యేవ - నీ యందే, ప్రలీయసే - లయ 
మొందుదువు. 
తాత్పర్యము: - (ఓ బ్రహ్మదేవా !) నీవు నిన్ను నీ చేతనే తెలిసికొనుచున్నావు. నిన్నును 
నీ చేతనే సృష్టించుకొనుచున్నావు. 00८2666 నీ చేతనే నీ యందే లయ 
మొందుదువు. 
విభక్తులు/క్రియలు:- L. త్వమ్‌ - త్వమ్‌, యువామ్‌, యూయమ్‌; దకారాన్త పుంలింగ 
యుష్మచ్చబ్దము. ప్రథమావిభక్తి ఏకవచనము. 2. ఆత్మానమ్‌ - ఆత్మానమ్‌, ఆత్మానౌ, ఆత్మనః ; 
నకారాన్త పుంలింగ ఆత్మన్‌ శబ్దము ద్వితీయావిభక్తి ఏకవచనము. 3. ఆత్మనా - ఆత్మనా, ఆత్మభ్యామ్‌, 
ఆత్మభిః ; నకారాన్త పుంలింగ ఆత్మన్‌ శబ్దము _ తృతీీయావిభక్తి ఏకవచనము. 4. వేత్సి - క్రియ 
(విద్‌ + లట్‌, మధ్యమ పురుషైక వచనమ్‌). 5. సృజసి - క్రియ (సృజ్‌ + లట్‌, మధ్యమ పురుషైక 
వచనమ్‌). 6. ప్రలీయసే - క్రియ (ప్ర + లట్‌, మధ్యమ పురుషైక వచనమ్‌). 7. చ, ఏవ - 
అవ్యయాలు. 8. కృతినా - కృతినా, కృతిభ్యామ్‌, కృతిభిః ; ఇకారాన్త పుంలింగ కృతిశబ్దము తృతీయావిభక్తి 
ఏకవచనము. 
సంధులు: - 

]. సృజసి + ఆత్మానమ్‌ - సృజస్యాత్మానమ్‌ - యణాదేశసన్టిః 

2. ఆత్మని + ఏవ - ఆత్మన్యేవ - యణాదేశసన్టిః ఇకో యణచి 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
॥. ఆత్మనా - ఎ) సర్వత్రాత్మనా ఇతి తృతీయా - సంజీవనీవ్యాఖ్యా 

బి) “స్వేన ఇత్యర్టే విభక్తి ప్రతిరూపకమవ్యయమేతత్‌। “గీ १9 పునర్జాతమివాత్మనైవ 
BS సమ్మోదపయోధిమగ్గాః ॥” (యాదవాభ్యుదయే 8-78) ఇత్యత్రతు “ఆత్మనేతి 
ప్రకృత్యాదిత్వాత్‌ వా. 2-3-8 తృతీయా, సుబన్త్నప్రతిరూపకమవ్యయమితి కేచిత్‌ 
5508” ఇతి అప్పయ్యదీక్షితాః । - అవ్యయకోశః (63) 
2. చా అవ్యయకోషః (338) - “అన్వాచయ - సమాహార - ఇతరేతరయోగ-- 
సముచ్చయ - వినియోగ- తుల్యయోగితా - అవధారణ - హేతు - పాదపూరణ 
- యద్యర్థాదిషు వర్తతే౭ యమ్‌ |” 

l. అన్వాచయే - 'భిక్షామట గాం చ ఆనయ । 


6 


32 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


. సమాహారే - పాణీ చ పాదౌ చ పాణిపాదమ్‌ । 
. ఇతరేతరయోగే - 'పచతి చ పఠతి చ చైత్రఃి । 
. సముచ్చయే - అహం చ త్వం చ పుత్ర గచ్చావః । 
పాదపూరణే - “భీష్మః పార్ధస్తథైవ ४ 
0 యద్వర్దె త్వం చ గమిష్యసి, ఫలిష్యతి నః కామః । 
3. శో॥ఏవం సర్వం స సృష్ట్వదం మాం చాచింత్యపరాక్రమః । 
ఆత్మన్యంతర్దధే భూయః కాలం కాలేన పీడయన్‌ ॥ మనుస్మృతి -5] 
బ్రహ్మదేవుడు ఇట్లు సమస్తచరాచరప్రపంచమును సృష్టించి కొంతకాలము 
తరువాత దానిని నశింపజేయుచు తాను కూడా శరీరత్యాగము చేయును.) 
4. उ తోలి స్తి ద్రష్టా उ తోలి స్తి విజ్ఞాతా' - బృహ 3. 7-23 
ఇది అద్వైతసారము. 
క్రియాదర్శము:- !. వేత్సి - విద (విద్‌) జ్ఞాన్‌ (తెలియుట) అదాది ప్రకరణమ్‌, 
సకర్శకమ్‌, 8७९, పరస్మైపదీ లట్‌ 
మధ్యమపురుషరూపాలు-ఎ) వేత్సి విత్తః - విత. బి) వేత్త - విదథుః - విద 
2. సృజసి - సృజ (द) 986, తుదాది ప్రకరణమ్‌ (6) పరస్మైపదీ సకర్మకమ్‌ 
అనిట్‌, లట్‌ మధ్యమపురుషైకవచనమ్‌ 
మధ్యమపురుషరూపాలు - సృజసి - సృజథః - సృజథ 
(సృజ -విసర్డే, దివాదిప్రకరణమ్‌, ఆత్మనేపదీ, ७४०४, అనిట్‌ - 
ప్రథమపురుష ఏకవచనరూపము - సృజ్యతే) 
3. ప్రలీయసే - ప్ర+లీజ్‌ (లీ శ్లేషణే (లీనమగుట) దివాది ప్రకరణమ్‌ (4) 
అకర్మకమ్‌, అనిట్‌, ఆత్మనేపదీ - ०७ - మధ్యమపురుష ఏకవచనము 
రూపాలు - ప్ర+లీయసే, ప్ర+లీయేథే, ప్ర+లీయధ్వే, ప్ర - wd. 
అలంకారము: - ఇట 'అనుప్రాసి చెప్పదగును. 


९७ >= HON 


శ్లో ద్రవస్సజ్ఞాకఠినః స్థూల - 
०00 లఘుర్లురుః । 
వ్యక్తో వ్యక్తేతరశ్చాసి 
ప్రాకామ్యం తే విభూతిషు ॥ క్ష 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 33 


పదవిభాగము:- ద్రవః, 6050०७४865, స్టూలః, సూక్ష్మం, లఘుః, గురుః, వ్యక్తః 
వ్యక్తేతరః, చ, అసి, ప్రాకామ్యమ్‌, తే, విభూతిషు । 


అన్వయక్రమము:- (త్వమ్‌) ద్రవః సంఘాతకరినః స్టూలః సూక్ష్మః లఘుః గురుః 
వ్యక్తః వ్యక్తేతరః చ అసి విభూతిషుతేప్రాకామ్యమ్‌ । 
ప్రతిపదార్థము: - (6४8 - రసాత్మకుడవు, 6०२७०४४865 - సంఘాతముచేత 
కఠినమైనవాడవు, స్టూలః - లావయినవాడవు, సూక్ష్మః - ఇంద్రియములకు 
గోచరింపనివాడవు, లఘుః - తేలికయినవాడవు, గురుః - బరువయినవాడవు, 
వ్యక్తః - కార్యస్వరూపుడవు, వ్యక్తేతరః చ - అవ్యక్తుడవు, అసి - అగుచున్నావు, 
విభూతిషు- అణిమాది ఐశ్వర్యములయందు, తే - నీకు, ప్రాకామ్యమ్‌ - 
యథేచ్చత్వము (అస్తి - కలదు). 
తాత్పర్యము: - నీవు రనన్వరూపుడవు, కఠినుడవు, లావయినవాడవు, 
ఇంద్రియములకు గోచరింపనివాడవు, తేలికయినవాడవు, బరువయినవాడవు, 
కార్యస్వరూపుడవు, ७०७४०००, అగుచున్నావు. అణిమాది ఐశ్వర్యములయందు 
నీకు యథేచ్చత్వము కలదు. 
విభక్తులు / క్రియలు:- LC - ४४४, ద్రవౌ, ద్రవాః ; అకారాన్త పుంలింగ ద్రవశబ్దము 
ప్రథమావిభక్తి ఏకవచనము. 2. సంఘాతకఠినః - కఠినః, కఠినౌ, ४80० ७५०००७ పుంలింగ 
కఠిన శబ్దము ప్రథమావిభక్తి ఏకవచనము. 3. pe - స్థూలః, बूः, १४9९०४, ७०००७ ०७०४ 
స్థూల శబ్దము ప్రథమావిభక్తి ఏకవచనము. 4. సూక్ష్మః - సూక్ష్మః, సూక్ష్మా, సూక్ష్మాః, ; అకారాన్త 
పుంలింగ సూక్ష్మశబ్దము ప్రథమావిభక్తి ఏకవచనము. 5. లఘుః - లఘుః, లఘూ, లఘువః; 
ఉకారాన్త పుంలింగ లఘుశబ్దము ప్రథమావిభక్తి ఏకవచనము. 6. గురుః - గురుః, గురూ, గురవః 
ఉకారాన్త పుంలింగ గురుశబ్దము ప్రథమావిభక్తి ఏకవచనము. 7. వ్యక్తు ¬ వ్యక్త వ్యకౌ, వ్యక్తాః ; 
అకారాన్త పుంలింగ వ్యక్తశబ్దము ప్రథమావిభక్తి ఏకవచనము. 8. వ్యక్తేతరః ¬ వ్యక్తేతరః, వ్యక్తేతరౌ, 
వ్యక్తేతరాః; అకారాన్త పుంలింగ వ్యక్తేతర శబ్దము ప్రథమావిభక్తి ఏకవచనము. 9. చ, అసి - 
అవ్యయములు. 0. విభూతిషు - విభూతౌ, విభూత్యోః, విభూతిషు ; ఇకారాన్త [०9०४ 
విభూతిశబ్దము సప్తమీవిభక్తి బహువచనము. . తే - తే/తవ, యువయోః / వామ్‌, యుష్మాకమ్‌ 
/వః ; దకారాన్త పుంలింగ యుష్మచ్చబ్దము షష్టీవిభక్తి ఏకవచనము. 2. ప్రాకామ్యమ్‌ - ప్రాకామ్యమ్‌, 
ప్రాకామ్యే, ప్రాకామ్యాని ; అకారాన్త నపుంసకలింగ ప్రాకామ్యశబ్దము ప్రథమావిభక్తి ఏకవచనము. 
సమాసాలు: - 

l. సంఘాతకరినః - సంఘాతేన కరినః (शु). ॐ) 

2. వ్యక్తేతరః - వ్యక్తాత్‌ ఇతరః (పంచమీ.త) 


34 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


సంధులు: - 


l. వ్యక్త+ఇతరః - వ్యక్తేతరః - గుణసంధిః, ఆద్లుణః 
२ స్టూలః+సూక్ష్మః = స్టూలస్సూక్ష్మః ल ०68760 
. సూక్ష్మః+లఘుః-సూక్ష్మో లఘుః - ఉత్తాదేశసన్థిః 
- లఘుః+గురుః - ९३०५००६ - విసర్గసన్థిః 
. వ్యక్తు+వ్యక్తేతరః-వ్యక్తో వ్యక్తేతరః - ఉత్వాదేశసన్థిః 
, చ+అసి-చాసి-సవర్ణదీర్ణసంధిః 

7. వ్యక్తేతరః+చ - వ్యక్తేతరశ్చ - శ్చుత్వసన్షిః 
పదవ్యుత్పత్తి- నిఘంటు ప్రమాణాలు, కావ్యప్రయోగాలు 
l. అవ్యక్తః - వ్యక్తేతరః - సూక్ష్మః.... 
दूँ. ७००5० DEEDS ప్రార్థనావహః। 

అజితో జిష్టురత్యన్తమవ్యకో వ్యక్తకారణమ్‌ ॥ ర.వం. 0-8 

రావణవధకై దేవతలు విష్ణువును ప్రార్థించు సందర్భమున. > 
ఇంద్రియములకు గోచరింపని మిక్కిలి సూక్ష్మరూపుడవు. అవ్యక్తుడవు అయినను 
వ్యక్తకారణమవు, నీవు అచింత్యావ్యక్త స్వరూపుడైన మహానుభావుడవు. 
శ్లో; అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యన్తే మామబుద్ధయః। 

పరం భావమజాననో మమావ్యయమనుత్తమమ్‌॥ - భ.గీ. 7-24 

నేను అవ్యక్తుడనైనను (మనస్సునకు నింద్రియములకు అతీతుడనైనను) మూఢులు 

నన్ను వ్యక్తుడనుగ భావించుచున్నారు. 
శ్లో; అవ్యక్తం వ్యక్తిమాపన్నం న విదుః కామమోహితాః। 
నాహం ప్రకాశతాం యామి అజ్ఞానాం పాపకర్శ్మణామ్‌॥ 

జగత్సృష్టికి పూర్వము సూక్ష్మరూపుడను, సృష్టికి పిదప స్టూలరూపుడను నగు 
నన్ను కామమోహితులు తెలిసికొనజాలకున్నారు..... 
శ! యన్మనసా న మనుతే యేనాహుర్శనో మతమ్‌। 

తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిదముపాసతే ॥ కేన.ఉ. 

ఏది మనస్సుచేత తలచుటనలవి కాదో, దేనిచేత మనస్సు వ్యవహరించు చున్నదో 
దానిని బ్రహ్మమని యెజుంగుము... అన్యమైన దెద్దియు బ్రహ్మము కానేరదు. 
2. విభూతిషు తే ప్రాకామ్యమ్‌ 


ఎ) విభాతి- A gloriano manifestation or manifestation is general 


0) IH HN 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 35 


of the highest. The idea is that the highest can assume any from 
he likes. He has absolute power to do anything - Karmankur. 


బి శ్లో, అణిమా ०६०३०० ప్రాప్తి ప్రాకామ్యం మహిమా తథా! 

ఈశిత్వం చ వశిత్వం చ తథా కామావసాయితా॥ 

సి) శ్లో; అణిమా మహిమా చైవ లఘమా గరిమా తథా! 

"९७ ప్రాకామ్యమీశిత్వం వశిత్వం చాష్ట సిద్ధయః ॥ 

'కుమారసంభవమహాకావ్య” ప్రథమసర్ష - 55% శ్లోకవ్యాఖ్య చూడగలరు. 

3. అసి - అవ్యయము (తిజంత ప్రతిరూపకమ్‌) అవ్యయకోషః (3]) . “త్వమ్‌ 
? ఇత్యర్థే, వాక్యాలంకారే చైతదవ్యయం. చాదిషు ద్రష్టవ్యమ్‌! 

'అస భువి ఇత్యత్ర ధాతోర్లటి మధ్యమపురుషైకవచనే “అసి” ఇతి సమ్బద్యతే। 
తస్య (ప్రతిరూపకమేతదితి బోధమ్‌! భోజస్తు “యుష్మదర్ధానువాదే' ఇత్వాహ। త్వమర్థే 
“బాల్యాదమిత్రమస్యాసి॥ అత్ర “అసి” ఇతి ठ ప్రయుక్తమ్‌। వాక్వాలంకారే - 
'వేత్స్యుసి పార్థివ। త్వమసి సత్యమభ్యథాః 88 అత్ర “త్వమ్‌ ఇతి ప్రయుక్తత్వాత్‌ 
పునరసి ఇతి వాక్యాలంకార ఏవ। వాక్యాలంకారత్వం నామ-క్షోదే కృతే౭_ 
ర్ధశూన్యత్వమేవ। “5०8१७ సి కృతవిద్యో౭_సి దర్శనీయో౭_సి పుత్రక । (8९७७ 
తు కథంచిద్యుష్మదర్ధకత్వమ్‌।। కేచిత్‌ ఏకేన అసి” ఇతి ప్రయోగేనైవ త్వమిత్యర్థే, 
అథవా క్రియాయాశ్చ లాభే సమమతి, 'అసి” ఇతి త్రిః (5०३००११9 త్రాపి 
వాక్యాలంకార ఏవేత్యాహుః । 
అలంకారములు:- ఇట 'పరికరాలంకారి మున్నదని చెప్పదగును. 

కా: విశేషణైర్యత్సాకూతైరుక్తిః పరికరస్తు సః । 

అభిప్రాయగర్భతాలైన విశేషణాలను ఉపయోగించి విశేష్యంలో ఒక విధమైన 
వైశిష్ట్యాన్ని సూచించడం పరికరాలంకారము. నీకు విభూతులయందు యథేచ్చత్వము 
కలదని చెప్పి నీవు రసాత్మకుడవు... ఆదిగా గల విశేషణములు ఇట చెప్పబడుటచే 
నిది “పరికరాలంకారి మని చెప్పదగును. 


डला ఉద్దాతః ప్రణవో యాసాం 
న్యాయె స్తిభిరుదీరణమ్‌। 
కర్మ యజ్ఞః ఫలం స్వర్గ- 
స్తాసాం త్వం ప్రభవో గిరామ్‌॥ 2 


8 


36 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


పదవిభాగము:- ఉద్దాతః, ప్రణవః, యాసామ్‌, న్యాయిః, (848, ఉదీరణమ్‌, కర్మ 
యజ్ఞః, ఫలమ్‌, స్వర్గం, తాసామ్‌, త్వమ్‌, ప్రభవః, గిరామ్‌ 


అన్వయక్రమము:- యాసాం గిరామ్‌, ఉద్దాతః ప్రణవః, (యాసాం) (8808 న్యాయిః 
ఉదీరణం, యాసాం కర్మ యజ్ఞః ఫలం ४९8४ త్వం తాసాం గిరాం ప్రభవః (అసి) 
ప్రతిపదార్థము: - యాసామ్‌ Ror - ఏ వాక్కులకు, ఉద్దాతః - ఆరంభము, 
ప్రణవః - ఓంకారమో, (8६5 న్యాయైః - మూడు స్వరములతో (ఉదాత్తానుదాత్త 
స్వరితములతో), ఉదీరణమ్‌ - ఉచ్చారణమో, కర్మ - 52, యజ్ఞః - యజ్ఞమో, 
ఫలమ్‌ - ఫలము, ४९8४ - స్వర్గమో, తాసామ్‌ గిరామ్‌ - ఆ వాక్కులకు, త్వమ్‌ - 
నీవు, ప్రభవః - కారణమవు, (అసి-అయితివి). 
తాత్పర్యము: - ఏ వాక్కులకు ఆరంభము ఓంకారమో, మూడు స్వరములతో 
ఉచ్చారణమో, పని యజ్ఞమో, ఫలము స్వర్గమో, ఆ వాక్కులకు నీవు కారణమవు 
(అయితివి) 
విభక్తులు/క్రియలు:- . యాసామ్‌-యస్యాః, యయోః, యాసామ్‌, దకారాన్త (३७०५ యచ్చబ్దము. 
షష్టీ విభక్తి ఏకవచనము. 2. గిరామ్‌ - గిరః, గిరోః, గిరామ్‌, రేఫాన్త స్రీలింగ NE శబ్దము. షబ. 
3. ఉద్దాతః - ఉద్దాతః, ఉద్దాతౌ, ఉద్దాతాః, అకారాన్త పుంలింగ ఉద్దాత శబ్దము. (6.०. 4. ప్రణవః 
- ప్రణవః, ప్రణవౌ, ప్రణవాః, అకారాన్త పుంలింగ ప్రణవ శబ్దము. ప్ర.ఏ. 5. (8६8 - ఇకారాన్త 
పుంలింగో నిత్యం బహువచనాంతః, (85298, తృతీయా. 6. న్యాయైః - న్యాయేన, న్యాయాభ్యామ్‌, 
న్యాయైః, అకారాన్తపుంలింగన్యాయశబ్దము. తృ.బ. 7. ఉదీరణమ్‌ - ఉదీరణమ్‌, ఉదీరణే, ఉదీరణాని, 
అకారాన్తనపుంసకలింగ ఉదీరణ శబ్దము .ప్ర.ఏ. 8. కర్మ - కర్మ కర్శణీ, కర్మాణి, నకారాన్తనపుంసకలింగ 
కర్మన్‌ శబ్దము. ప్రఏ. 9. యజ్ఞః - యజ్ఞః, एक्क యజ్ఞాః,అకారాన్త పుంలింగ యజ్ఞశబ్దము. 
७.8. 0. ఫలమ్‌ - ఫలమ్‌, ఫలే, ఫలాని, అకారాన్న నపుంసకలింగ ఫలశబ్దము. ప్ర.ఏ. 3. 
Ne - స్వర్గః, స్వర్గా స్వర్గాః, అకారాన్త పుంలింగ స్వర్గ శబ్దము. ప్ర.ఏ. 2. తాసామ్‌ - తస్యాః, 
తయోః, తాసామ్‌, దకారాన్త (४७०6 తచ్చబ్దము. ४०. 3. ప్రభవః - ప్రభవః, ప్రభవౌ, ప్రభవాః 
७६०००७ పుంలింగ ప్రభవశబ్దము, 5.2. 
సంధులు: - 

I. ప్రణవః + యాసామ్‌ - ప్రణవో యాసామ్‌ -ఉత్త్వాదేశసన్ధి. 

2. న్యాయైః + (948 - న్యాయైస్తిభిః - 26560 

3. (888 + ఉదీరణమ్‌ - (త్రిభిరుదీరణమ్‌ - NN 
- ९९७४ + తాసామ్‌ - స్వర్లస్తాసామ్‌ - విసర్దసన్దిః 

(౧ () —2 (౧ a] 
. ప్రభవః + గిరామ్‌ - ప్రభవో 60०6 - NN 


Ot > 


రామోరావిరచితమృణాళి నీవ్యాఖ్యా 37 


పదవ్యుత్పత్తి - నిఘంట ప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
l. ప్రణవః - ఎ) ప్రకర్షేణ నూయతే 5९०6 ఆత్మా స్వేష్టదేవతా వానేనేతి. 
వీ ప్ర+ణు స్తుతౌ+ 'బుదోరప్‌’ ఇతి అప్‌, “ఉపసర్గాదసమాసేల_ 83 ణోపదేశస్య 
ఇతి ణత్వమ్‌। యద్వా బ్రహ్మ విష్ణు మహేశరూపత్వాత్‌ ప్రణమ్యతే ఇతి। 
®) ప్ర+ణమ్‌ +కర్మణి $, సంజ్ఞా పూర్వకత్వాత్‌ వృద్ధ్యభావః, పుషోదరాదిత్వాత్‌ 
మస్య వః 
డి) § ఓంకారః ప్రణవస్తారో వేదాదిర్వర్తులో ధ్రువః 
తైగుణ్యం త్రిగుణో బ్రహ్మ సత్యో మంత్రాదిరవ్యయః॥ 
బ్రహ్మబీజం త్రితత్త్వం చ పంచరశ్శిస్తిదైవతః। 
-ఇతి బీజవర్ణాభిధానమ్‌ 
8) . య ఉద్దీథః స ప్రణవో యః ప్రణవః స 50948, ఛాం .5.] 
2. అసౌ వా ఆదిత్య 66% ఏష ప్రణవః 
యఫ్‌) శ! రసో9_ హమప్పు కౌంతేయ! ప్రభాస్మి శశిసూర్యయోః। 
ప్రణవః సర్వవేదేషు। శబ్దః ఖే పౌరుషం నృషు॥ భ.గీ.7.8 
६०३३ సర్వవేదముల యందు ఓంకారము నేను..... 
జి) శ్లో; బ్రహ్మణః ప్రణవం కుర్యాదాదావన్తే చ సర్వతః 
దహత్యేనః కృతం పూర్వం పరస్తాచ్చ విశేషతః 
ఇతి నిరుక్త పరిశిష్టయోర్యాస్మః 
హెచ్‌) శ్లో॥ బ్రహ్మణః ప్రణవం కుర్యాదాదావన్తే చ సర్వదా! 
७७४०७० పూర్వం పరస్తా చ్చ విశీర్యతే మనుస్మృతి ॥-74 
... శిష్యుడు వేదాధ్యయన ప్రారంభంలో మరియు అవసానంలో ఓంకారమును 
ఉచ్చరించాలి. 
80) శ్లో ఏకాక్షరం పరం (బ్రహ్మ, ॥-83 
ఏకాక్షరమైన ఓంకారమే పరబ్రహ్మము 
జె శ్లో; వైవస్వతో మనుర్నామ మాననీయో మనీషిణామ్‌। 
ఆసీన్మహీక్షితామాద్యః ప్రణవశ్చందసామివ ॥ ర.వం.।-॥ 
విద్వాంసులకు కూడ మాననీయుడును, వేదములకు ఓంకారము వలె, 
రాజులందథిలో ప్రథమగణ్యుడునగు, వివస్వంతుని కుమారుడైన వైవస్వతుడు అను 
మనువు ఉండెడివాడు. 


9 


38 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


2. న్యాయాః ఎ) 0० ఏభిరర్థవిశేషా ఇతి న్యాయాః స్వరాః - సంజీవనీవ్యాఖ్యా 
బి) స్వయం రాజన్త ఇతి స్వరాః (మహాభాష్యము) नजी ७९१०७६०००० ఇతర 
వర్ణముల సహాయము లేక జరుగునో అవి స్వరములు. అచ్చు హ్రస్వము, దీర్ణము, 
ఫ్లతము అని మూడు విధములు 'ఊకాలో 2_ [६९७५१७४ సూ. (-2-27) 
ఒక చిటిక కాలములో ఉచ్చరింపబడు అచ్చు (०४९४० (అ,ఇ,ఉ,బు,ఇ). 
రెండు చిటికల కాలములో ఉచ్చరింపబడు అచ్చు Bg (ఆ, ఈ, 658, బూ, 
ఏ,ఐ, ఓ, బొ. మూడు చిటికల కాలములో ఉచ్చరింపబడు అచ్చు ७ 
(8,8, 2080 LB). ఉదయకాలమున కోడి తనకూతలో 
హ్రస్పదీర్హప్లతములను చూపును. ఇవి ఒక్కొక్కటి ఉదాత్త, అనుదాత్త, స్వరిత భేదమున 
మూడేసి రకములు, ఎ) ఉచ్చెరుదాత్త (సూ. -2-29) 0) నీచైరనుదాత్తః (సూ. 
-2-80), సి) సమాహారః స్వరితః (సూ. -2-8). 
ఇవి తిరిగి అనునాసిక, అననునాసిక భేదముచే రెండు విధములు. ఇట్లు 
హ్రస్వము(6), దీరము(6), వ్లతము(6), వెరసి 8 రకములు. ఇట పాణినీయ 
“శిక్షా అనుసంధానము చేసికొనగలరు. 
అవతారికా: - సాంఖ్యమతేన స్తువన్తి - సాంఖ్యమతరీత్యా స్తోత్రము చేయుచున్నారు. 
శ్లో త్వామామనన్తి ప్రకృతిం 
పురుషార్థప్రవర్తినీమ్‌। 
తద్దర్శినముదాసీనం త్వా - 
మేవ పురుషం విదుః ॥ 8 
పదవిభాగము :- త్వామ్‌, ఆమనన్తి, ప్రకృతిమ్‌, పురుషార్థ ప్రవర్తినీమ్‌, తద్దర్శినమ్‌ 
ఉదాసీనమ్‌, త్వామ్‌, ఏవ, పురుషమ్‌, విదుః. 
అన్వయక్రమము:- త్వామ్‌ పురుషార్థప్రవర్తనీమ్‌ ప్రకృతిమ్‌ ఆమనన్తి । త్వామ్‌ ఏవ 
తద్దర్శినమ్‌ ఉదాసీనమ్‌ పురుషం విదుః । 
ప్రతిపదార్థము:- త్వామ్‌ - నిన్ను పురుషార్థప్రవర్తినీమ్‌ - ఆత్మ ప్రయోజనముకై 
ప్రవర్తించునట్టి, ప్రకృతిమ్‌ - మూలకారణముగా, ఆమనన్తి - పదేపదే 
చెప్పుచున్నారు, త్వామ్‌ ఏవ - నిన్నే తద్దర్శినమ్‌ - ఆ ప్రకృతిని చూచుచున్న 
ఉదాసీనమ్‌ - నిర్వికారుడవగు, పురుషమ్‌- పురుషునిగా, విదుః - తలంతురు. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 39 


తాత్పర్యము: - (ఓ - దేవా!) నిన్ను ఆత్మప్రయోజనముకై ప్రవర్తించునట్టి 
మూలకారణముగా పదేపదే చెప్పుచున్నారు. నిన్నే ఆ ప్రకృతిని చూచుచున్న 
నిర్వికారుడవగు పురుషునిగా తలంతురు. 

విభక్తులు / క్రియలు:- . త్వామ్‌ - త్వామ్‌/ త్వా, యువామ్‌ / వామ్‌, యుష్మాన్‌ / వః ; 
దకారాన్త పుంలింగ యుష్మచృబ్దము. ద్వితీయావిభక్తి ఏకవచనము. 2. పురుషార్థప్రవర్తినీమ్‌ - 
ప్రవర్తినీమ్‌, ప్రవర్తిన్యా, ప్రవర్తినీః ; ఈకారాన్త ప్రీలింగ ప్రవర్తినీశబ్బము. ద్వితీయావిభక్తి ఏకవచనము. 
3. ప్రకృతిమ్‌ - ప్రకృతిమ్‌, ప్రకృతీ, ప్రకృతీః ; ఇకారాన్త BON ప్రకృతిశబ్దము. ద్వితీయావిభక్తి 
ఏకవచనము. 4. ७४०88 - క్రియ (ఆ+మన్‌+లట్‌, ప్రథమపురుష బహువచనము). 5. ఏవ - 
అవ్యయము. 6. తద్దర్శినమ్‌ - తద్దర్శినమ్‌, తద్దర్శినౌ, తద్దర్శినః ; నకారాన్త పుంలింగ దర్శిన్‌ 
శబ్దము. ద్వితీయావిభక్తి ఏకవచనము. 7. ఉదాసీనమ్‌- ఉదాసీనమ్‌, ఉదాసీనౌ, ఉదాసీనాన్‌; అకారాన్త 
పుంలింగ ఉదాసీన శబ్దము. ద్వితీయావిభక్తి ఏకవచనము. 8. పురుషమ్‌ - పురుషమ్‌, పురుషా, 
పురుషాన్‌ ; అకారాన్త పుంలింగ పురుష శబ్దము. _ ద్వితీయావిభక్తి ఏకవచనము. 9. విదుః - 
క్రియ - విద్‌ లట్‌ ప్రథమ పురుష బహువచనము. 


సమాసాలు: - 
. పురుషార్థప్రవర్తినీమ్‌ - పురుషస్య ७७६ (షత), పురుషార్థః పురుషార్థాయ 
ప్రవర్తతే ఇతి (ఉపపదతత్సు) తామ్‌. 
2. తద్దర్భినమ్‌ - తామ్‌ పశ్యతీతి తద్దర్శీ (ఉపపదతత్పు) తమ్‌. 


సంధులు: - 
క. తత్‌+దర్శినమ్‌ - తద్దర్శినమ్‌ - జశ్త్వసస్థిః 


SB - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు 
L. ప్రకృతిమ్‌ - ప్రకృతిః - ఇకారాన్త స్ర్రీలింగశబ్దము 
ఎ) ప్రక్రియతే కార్యాదికమనయేతి. ప్ర+ కృ+ క్తిన్‌ 
బి) ధాతువులపై భావాద్యర్థములలో ६6 (తి) ప్రత్యయము చేరును. ఈ క్తిన్నన్లము 
ప్రీలింగములోనుండును. “ప్రియాం క్రిన్‌ (సూ. 3-3-94) భావే-కృ+తి -కృతిః 
సి) . మాయాం తు ప్రకృతిం విద్యాత్‌ శ్వేతా. 4.0 
2. భోక్తా పురుషో భోజ్యా ప్రకృతిః మైత్రి 6.0 
3. శ్లో భూమిరాపో౭.నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ । 
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా ॥ భ.గీ. 7-4. 
భూమి, జలము, అగ్ని వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము 


20 


40 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


ఇట్లు నా ప్రకృతి ఎనిమిది విధములు. అని భగవద్గీత - జ్ఞాన విజ్ఞాన యోగమున 
జ్ఞానయుక్తమగు భక్తియోగమును భగవంతుడు అర్జునునకు తెలిపెను. 
డిశ్లో॥ న హ్యస్తి సర్వభూతేషు దుఃఖమస్మిన్‌ కృతః సుఖమ్‌ । 
ఏవం ప్రకృతిభూతానాం సర్వసంసర్గ సర్గయాయినామ్‌ ॥ 
మహాభారతము-2-52-6 
ఇ) “ప్రకృతిః పంచభూతేషు ప్రధానే మూలకారణే ? - ఇతి యాదవః 
25) “కవిలమహర్షి? సాంఖ్యనిద్ధాంతమును ఇట అనుసంధానము 
చేసికొనదగును. 
2) పురుషమ్‌ - పురుషః - 
ఎ) పురతి అగ్రే గచ్చతీతి, పుర+ “పురః కుషన్‌) ఇతి కుషన్‌. 
బి శ్లో; పురాణ్యనేన సృష్టాని - నృతిర్యగృషిదేవతాః | 
శేతే జీవేన రూపేణ - పురేషు పురుషో హ్యసౌ ॥ ఇతి భాగవతే 
సి) శ్లో! పురుసంజ్ఞే శరీరే౭_స్మిన్‌ - శయనాత్‌ పురుషో హరిః । 
శకారస్య షకారోల యం వ్యత్యయేన ప్రయుజ్యతే I 
ఇతి శంకరవిజయే (38 అ) 
డి) విష్ణువు - అనే అర్థములో 
శ్లో; ఏవం పురాణః పురుషో విష్ణుర్వేదేషు పఠ్యతే | 
అచిన్యశ్చాప్రమేయశ్చ గుణేభ్యశ్చ పరస్తథా॥ ఇతి 505०४ 29-20 
ఇ) శివుడు - అనే అర్ధములో 
శో యామ్యాయావ్యక్తరూపాయ సద్వ లకే శంకరాయ చ । 
క్షమ్యాయ హరికేశాయ స్థాణవే పురుషాయ చ ॥ 
ఇతి మహాభారతే 4-9-4 
ఎఫ్‌) జీవుడు - అనే అర్ధములో 
శో Eke: క్షరమిత్యుక్తం పురుషో౭_క్షర ఉచ్యతే | 
తావిమౌ డ్రేరయత్యన్యః స పరః పరమేశ్వరః ॥ ఇతి శివపురాణే. 
జి) దుర్గ - అనే అర్ధములో 
శ్లో; మహానితి చ యోగేషు - ప్రధానశ్చైవ కథ్యతే । 
త్రిగుణా వ్యతిరిక్తా సా - పురుషశ్చేతి చోచ్యతే ॥ ఇతి దేవీ పురాణే. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 4] 


క్రియాదర్శము: - 

L. ७४०४8 - ఆ+మ్నా (అభ్యాసే), భ్వాదిప్రకరణమ్‌ (), పరస్మైపదీ, 
సకర్మకమ్‌, అనిట్‌. ఆమనతి - ఆమనతః - ७६०४8! 'పాఘ్రాధ్యాన్థామ్నా? ఇత్యాదినా 
మనాదేశః । 

శ్లో ధ్యేయమేకమపథే స్థితం ధియః స్తుత్యముత్తమమతీతవాక్చథమ్‌ । 

ఆమనన్తి యముపాస్యమాదారాద్దూరవర్తినమతీవ యోగినః॥। మాఘే 4-60 

యోగినో యం ధ్యేయమేకమామనన్తి ४6098 | మ్నాధ్రాతోర్శనాదేశః । 
2. విదుః- విద్‌ (విద్‌) జ్ఞానే (తెలియుట) అదాది ప్రకరణమ్‌ 2. సకర్శకమ్‌, 
సేట్స్‌ పరస్మై! పదీ, లట్‌ ప్రథమపురుష బహువచనము ప్రథమపురుష రూపాలు - 
వేద-విదతుః-విదుః “విదో లటో వా” (3-4-93) ఇతి 'యర్జుసాదేశః వేత్తేర్లటః 
పరస్మైపదానాం ణలాదయో వా స్యుః వేద, విదతుః, విదుః పక్షే వేత్తి విత్తి ఇత్యాది. 


శ్లో త్వం పిత్యాణామపి పితా 

దేవానామపి దేవతా। 

పరతోం పి పరశ్చాసి 

విధాతా వేధసామపి ॥ కేశ 
పదవిభాగము:- త్వమ్‌, పిత్యూణామ్‌, అపి, పితా, దేవానామ్‌, అపి, దేవతా, పరతః 
, అపి, పరః, చ, అసి, విధాతా, వేధసామ్‌, అపి. 
అన్వయక్రమము:- త్వమ్‌ పిత్యూణామ్‌ అపి పితా దేవానామ్‌ అపి దేవతా పరతః 
అపి పరః చ అసి వేధసామ్‌ అపి విధాతా (అసి) । 
ప్రతిపదార్థము: - త్వమ్‌ - నీవు, పిత్యాణామ్‌+అపి - పితృదేవతలకున్ను పిత్రా - 
తండ్రివి, దేవనామ్‌+అపి - దేవతలకున్ను దేవతా - దేవతవు, పరతః - 
పరమునకంటె, పరః+చ - పరమైనవాడవును, అసి - అయితివి, వేధసామ్‌ + 
అపి - బ్రహ్మలకున్ను, విధాతా - సృష్టికర్తవు 
తాత్పర్యము: - (దేవా!) పితృదేవతలకున్ను తండ్రివి. దేవతలకున్ను దేవతవు. 
పరమునకంటె పరుడవు. బ్రహ్మలకున్ను బ్రహ్మవు. 
విభక్తులు / (క్రియలు:- L త్వమ్‌ - త్వమ్‌, యువామ్‌, యూయమ్‌ ; దకారాన్త పుంలింగ 
యుష్మచ్చబ్దము. ప్రథమావిభక్తి ఏకవచనము. 2. అపి - అవ్యయము 3. పిత్యాణామ్‌ - పితుః, 


ణే 


42 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


పిత్రోం పిత్యాణామ్‌, ;బుకారాన్త పుంలింగ పితృశబ్దము. (४६.०) 4. దేవానామ్‌ - దేవస్య, దేవయోః 
దేవానామ్‌, ;అకారాన్త పుంలింగ దేవశబ్దము (షబ), 5. వేధసామ్‌ - వేధసః, వేధసోః, వేధసామ్‌ 
;సకారాన్త పుంలింగ వేధశ్ళబ్దము (33.०) 6. పరతః - తసిల్‌ప్రత్యయాన్తము, తద్ధితాన్తా్య్యయము. 7. 
చ - అవ్యయము. 8. పితా - పితా, పితరౌ, పితరః ; బుకారాన్త పుంలింగ పితృశబ్దము (ప్ర. ఏ). 
9. దేవతా - దేవతా, దేవతే, దేవతాః ; ७३०००७ (३8०7 దేవతా శబ్దము (ప్ర.ఏ). 0. పరః - పరః 
పరౌ, పరాః ; అకారాన్త పుంలింగ పరశబ్దము (ప్ర.ఏ) 2. విధాతా - విధాతా , విధాతారౌ, 
విధాతారః ; బుకారాన్త పుంలింగ విధాతృశబ్దము (ప్ర.ఏ) 
సంధులు :- పరతః + అపి - పరతోం పి - పూర్వరూపసన్షిః 
పాఠాన్తరాలు :- దేవతా - దైవతమ్‌ 
పదవ్యుత్పతి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
l. పితాణామ్‌ - పితా - ఎ) బుకారాన్త పుంలింగ పితృశబ్ద ప్రథమావిభక్తి 
ఏకవచనము. పాతి రక్షత్యపత్యం యః । 
బి) పారక్షణే + 'నప్తృన్వేష్ట త్వష్ట హోత భ్రాతృజామాతృమాతృపితృదుహిత్ళ 
ఇతి తృచ్‌ ప్రత్యయేన నిపాతనాత్‌ సాధుః 
సి శ్లో అన్నదాతా భయత్రాతా యస్య కన్యా వివాహితా । 
జనితా చోపనేతా చ పంచైతే పితరః స్మృతాః ॥ ఇతి చాణక్యః 
శ్లో; _కన్యాదాతాన్నదాతా చ జ్ఞానదాతాభయట్రదః । 
జన్మదో మాత్రదో జ్యేష్టభ్రాతా చ పితరః స్మృతాః ॥ ఇతి బ్రహ్మవైవర్తే 
శ్లో । మాన్య పూజ్యశ్చ సర్వేభ్యః సర్వేషాం జనకో భవేత్‌ । 
అహో యస్య ప్రసాదేన సర్వాన్‌ పశ్యతి మానవః ॥ 
శ్లో జనకో జన్మదాతా చ రక్షణాచ్చ పితా నృణామ్‌ । 
తాతో విస్తీర్ణకరణాత్‌ కలయా సా ప్రజాపతిః ॥ ఇతి బ్రహ్మవైవర్తే 
శ్లో; ఉపాధ్యాయః పితా छेः భ్రాతా చైవ మహీపతిః । 
మాతులః శ్వశురస్తాతా మాతామహపితామహౌ । 
బన్నుజ్యేస్టపితృవ్యశ్చ పుంస్వేతే గురువః స్మృతాః ॥ ఇతి కౌర్మే 
&) పితృగణః 
శ్లో మనోర్హెరణ్య గర్భస్య యే మరీచ్యాదయః సుతాః । 
తేషామృషీణాం సర్వేషాం పుత్రాః పితృగణాః స్మృతాః ॥ 
శ్లో విరాట్‌ సుతాః సోమసదః సాధ్యానాం పితరః స్మృతాః I 
అగ్నిష్వాత్తాశ్చ దేవానాం మరీచాలోకవిగశ్రుతాః ॥ ४०.70 ). 3-94 


రామోరావిరచితమృణాళి నీవ్యాఖ్యా 43 


“హిరణ్యగర్భునికి మనువు పుత్రుడు. అతని పుత్రులు మరీచి మొదలైన 
మహర్షులు. వారి సంతానమే పితృగణము. విరాట్పుత్రులైన సోమసదులనే వారు 
సాధ్యులనే వారి యొక్క పితృగణము. అట్లే అగ్నిష్వాత్తులు అనే మరీచి మహర్షియొక్క 
పుత్తులు దేవతలకు పితృగణము... 
శ్లో; బుషిభ్యః పితరో జాతాః పితృభ్యో దేవమానవాః । 

దేవేభ్యస్తు జగత్సర్వం చరం స్థాణ్వనుపూర్వశః ॥ 20] 

బుషులవలన పితృదేవతలు, వారికి దేవదానవులుద్భవించిరి. వారినుండి ఈ 
చరాచరసృష్టి ఆవిర్భవించినది. అస్తు. 
2) ప్రజాపతులు - 

శ్లో॥ _ అథాన్యాన్మానసాన్నుత్రాన్సదృశానాత్మనో9_స్ఫృజత్‌ । 

భృగుం HOY పులహం క్రతుమాంగిరసం తథా ॥ 
శ్లో! 20600 దక్షమత్రిం చ వసిష్టిం చైవ మానసమ్‌ । 
నవ బ్రహ్మణ ఇత్యేతే పురాణే నిశ్చయం గతాః ॥ 
వాయుపురాణే 9 -68, 69 విష్ణుపురాణే । 7.5 

భృగువు, పులస్యుడు, పులహుడు, క్రతువు, అంగీరసుడు, మరీచి, దక్షుడు, 
అత్రి, మజియు వశిష్టుడు అనువారిని నవ(బ్రహ్మలుగా ప్రజాపతులుగా 
విష్ణుపురాణము, వాయుపురాణమున్ను పేర్మొన్నవి. 


22 
శ్లో | త్వమేవ హవ్యం హోతా చ 


భోజ్యం భోక్తా చ శాశ్వతః । 

వేద్యం చ వేదితా చాసి 

ధ్యాతా ధ్యేయం చ యత్సరమ్‌ ॥ 5 
పదవిభాగము :- త్వమ్‌, ఏవ, హవ్యమ్‌, హోతా, చ, భోజ్యమ్‌, భోక్తా చ, శాశ్వతః 
, వేద్యమ్‌, చ, వేదితా, చ, అసి, ధ్యాతా, ధ్యేయమ్‌, చ, యత్సరమ్‌ 
అన్వయక్రమము:- శాశ్వతః త్వమ్‌ ఏవ హవ్యమ్‌ హోతా చ (అసి) (త్వమేవ) 
భోజ్యమ్‌ భోక్తా చ (అసి) వేద్యం వేదితా చ ధ్యేయం ధ్యాతా చ అసి । 
ప్రతిపదార్థము :- హే (బ్రహ్మన్‌ !, శాశ్వతః - శాశ్వతుడవైన, త్వమేవ - నీవే, 


44 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


హవ్యమ్‌ - హవ్యము, హోతా చ - హోతవును, అసి - అయితివి, త్వమేవ - 
నీవే, భోజ్యమ్‌ - ఆహారము, భోక్తా చ - భుజించువాడవును, అసి - అయితివి, 
త్వమేవ - నీవే, వేద్యమ్‌ - ఎజుగదగువాడవును, వేదితాచ అసి - అయితివి, 
త్వమేవ ఇరవై; యత్సరమ్‌ ధ్యేయమ్‌ - ఏది ముఖ్యముగా ధ్యానింపదగినదియో, 
ధ్యాతా - తెలుసుకొనువాడవును, ధ్యానము చేయువాడవో, (తచ్చ - అదియున్ను,) 
అసి - అయితివి. 


తాత్పర్యము:- ఓ బ్రహ్మదేవా ! శాశ్వతుడవైన నీవే హవ్యము, హోతవును అయితివి. 
నీవే భోజ్యము, భోక్తవును ७००७७. నీవే ఎజుగదగువాడవు, తెలిసికొనువాడవును 
అయితివి. నీవే ధ్యానింపదగినదియు, ధ్యానము చేయువాడవును అయితివి. “నీకంటె 
వేటేది లేదనుటి 


విభక్తులు / క్రియలు:- . శాశ్వతః - శాశ్వతః, శాశ్వతౌ, శాశ్వతాః ;అకారాన్త పుంలింగ 
శాశ్వతశబ్దము (७.2) 2. ఏవ - అవ్యయము 3. త్వమ్‌ - త్వమ్‌, యువామ్‌, యూయమ్‌; 
దకారాన్త పుంలింగయుష్మచ్చబ్దము (ప్ర.ఏ) 4. చ - అవ్యయము 5. హవ్యమ్‌ - హవ్యమ్‌, హమ్యే, 
హవ్యాని ; అకారాన్త నపుంసకలింగ హవ్యశబ్దము (ప్ర. ఏ) 6. అసి - క్రియ 7. భోజ్యమ్‌ - భోజ్యమ్‌, 
భోజ్యే, భోజ్యాని ; అకారాన్త నపుంసకలింగభోజ్యశబ్దము (७.5) 8. భోక్తా - భోక్తా, భోక్తారౌ, 
భోక్తారః ; బుకారాన్త పుంలింగభోక్త శబ్దము (ప్ర. ఏ) 9. వేద్యమ్‌ - వేద్యమ్‌, వేద్యే, వేద్యాని; అకారాన్త 
నపుంసకంలింగవేద్యశబ్దము _ (ప్ర.ఏ) 0. వేదితా - వేదితా, వేదితారౌ, వేదితారః ; బుకారాన్త 
పుంలింగవేదితృశబ్దము (ప్ర.ఏ) . ధ్యేయమ్‌ - ధ్యేయమ్‌, कुळ, ధ్యేయాని ; అకారాన్త 
నపుంసకలింగధ్యేయశబ్దము (७.०) 2. ధ్యాతా - ధ్యాతా, ధ్యాతారౌ, ధ్యాతారః ; బుకారాన్త 
పుంలింగధ్యాతృ శబ్దము (5.9) 
పదవ్యుత్పత్తి - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
కే “సర్వమును నీవే అయితివి అనునది ఈ శ్లోక సారాంశము. రఘువంశమునందు 
పదవసర్గలోని 20వ శ్లోకమును చూడండి. 
శో २ २८ జాతః న్‌ యో | మా న భూ త 
हू). సర్వజ్ఞస్త్వమవిజ్ఞాతః సర్వయోనిస్త్వమాత్మభూః । 
సర్వప్రభురనీశస్త్వమేకస్త్వం సర్వరూపభాక్‌ ॥ 0. వంి 0-20 
ఓ భగవంతుడా ! నీవు అనంతవిశ్వమునందలి ప్రత్యణువును ఎటిగినవాడవు, 
ఏ అజ్ఞానిచేత తెలియబడదగినవాడవుకావు. సర్వలోకముల పుట్టువుకు కారణమవు. 
నీ యంతట నీవే పుట్టినవాడవు. నీవే ७०८७६ అధిపతివి. నీకెవ్వడును శాసించు 
ప్రభువు లేడు. నీవు ఒక్కడవే అయి ఉన్నను సర్వచేతనాచేతనస్వరూపుడవు అయితివి. 
“సర్వమును నీవే ७०२०७४७” 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 45 


రఘువంశమునందు - 05 సర్గలోని 5 శ్లోకమునుండి - 35 శ్లోకము 
७४०) భాగమును - ఇట అనుసంధానము చేసికొనదగును. ఇట రావణవధకై 
దేవతలు విష్ణువును ప్రార్థించుట చెప్పబడగా కుమారసమృవమహాకావ్యమున ఈ 
సర్గలోని 45 శ్లోకమునుండి 55 శ్లోకమువజకున్న భాగము - తారకాసురవధకై 
దేవతలు (బ్రహ్మను ప్రార్థించుట చెప్పబడినదిగా తెలియగలరు. 


శ్లో ఇతి తేభ్యస్తుతీ శ్షుత్వా 

యథార్ధా హృదయజ్ఞమాః | 

ప్రసాదాభిముఖో వేధాః 

ప్రత్యువాచ దివౌకసః ॥ 6 
పదవిభాగము:- ఇతి, తేభ్యః, స్తుతీః, శ్రుత్వా, యధథార్థాః, హృదయబ్దమాః, 
ప్రసాదాభిముఖః, వేధాః, ప్రత్యువాచ, దివౌకసః. 
అన్వయక్రమము:- వేధాః ఇతి తేభ్యః OTs హృదయజ్ఞమాః స్తుతీః శ్రుత్వా 
ప్రసాదాభిముఖః దివౌకసః ప్రత్యువాచ। 
ప్రతిపదార్థము: - వేధాః - (బ్రహ్మదేవుడు, ఇతి - ఇట్లు, తేభ్యః - ఆ వేల్చులవలన 
OTs - సత్యములైనవి, హృదయజ్ఞమాః - మనోహరములగు, స్తుతీః - 
నుతులను, శ్రుత్వా - విని, ప్రసాదాభిముఖః - అనుగ్రహాభిముఖుడై, దివౌకసః - 
దేవతలనుగూర్చి, ప్రత్యువాచ - ప్రత్యుత్తరము నిచ్చెను. 
తాత్పర్యము :- బ్రహ్మదేవుడు, ఇట్లు ఆ వేల్పులవలన సత్యములైనవి మనోహరము 
లగు నుతులను విని అనుగ్రహాభిముఖుడై, దేవతలనుగూర్చి ప్రత్యుత్తరమునిచ్చెను. 
విభక్తులు / క్రియులు:- ]. వేధాః - వేధాః వేధసౌ, వేధసః ; సకారాన్త పుంలింగ వేధశ్శబ్దము 
(ప్ర.ఏ) 2. ఇతి - అవ్యయము 3. తేభ్యః - తస్మై తాభ్యామ్‌, తేభ్యః ; దకారాన్త పుంలింగ తచ్చబ్దము 
(చ.బ) 4. యథార్ధాః - యథార్దామ్‌, యథార్ధే, యధార్ధాః ; ఆకారాన్త ప్రీలింగ “యథార్థా శబ్దము 
(8.०) 5. స్తుతీః - స్తుతిమ్‌, స్తుతీ, స్తుతీః ; ఇకారాన్త (9०6 స్తుతిశబ్దము (ద్విబ) 6. హృదయజబ్ఞమాః 
- హృదయజ్ఞమామ్‌, హృదయజ్ఞమే, హృదయబ్గమాః; ఆకారాన్త ప్రీలింగ “హృదయజ్ఞమా” శబ్దము. 
ద్వితీయావిభక్తి బహువచనము 7. (శ్రుత్వా - అవ్యయము (కృదంతము) 8. ప్రసాదాభిముఖః - 
ముఖః, ముఖౌ, ముఖాః ; అకారాన్త పుంలింగ , ముఖ శబ్దము ప్ర.ఏ 9. దివౌకసః - దివౌకసమ్‌, 
దివౌకసౌ, దివౌకసః ; సకారాన్త పుంలింగ దివౌకస్‌ శబ్దము ద్వి.బ 0. ప్రత్యువాచ - ప్రతి+ ఉవాచ 
- క్రియ 


23 


46 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


సమాసాలు: - 
L. హృదయజ్ఞమాః - హృదయం గచ్చన్తీతి (ఉపపదతత్పు) डौ 
2. ప్రసాదాభిముఖః - ప్రసాదేన అభిముఖః (తృతీయాతత్పు) 


సంధులు: - 
. తేభ్యః + స్తుతీః - తేభ్యస్తుుతీః - విసర్గసనిః 
2. స్తుతీః + శ్రుత్వా - స్తుతీశ్చుత్వా - విసర్గసన్థిః 
8. యథార్థాః + హృదయబజ్దమాః - యథార్దా హృదయజ్ఞమాః- విసర్గలోపసన్షిః 
4. ప్రసాదాభిముఖః + వేధాః - ప్రసాదాభిముఖో వేధాః - ఉత్తాదేశసన్థిః 
5. ప్రతి + ఉవాచ - ప్రత్యువాచ - యణాదేశసన్థిః 
6. ప్రసాద + అభిముఖః - ప్రసాదాభిముఖః - సవర్ణదీర్ణసన్థిః 


పదవ్యుత్పత్తి - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 

]. వేధాః - ఎ) సకారాంతపుంలింగ వేధస్‌శబ్దము ప్రథమావిభక్తి ఏకవచనరూపము 
బి) విదధాతీతి, వి+ధా+'విధాజో వేధ చి ఇతి అసి వేధాదేశశ్చ సోపసర్గధాతోః 
సి) శ్లో; తం వేధా విదధే నూనం మహాభూతసమాధినా । 

తథా హి సర్వే తస్యాసన్‌ పరార్జెకఫలా గుణాః ॥ ర.వం. -29 
“పంచమహాభూతములనే కారణసామాగ్రిగా చేసికొని సృష్టికర్త, ఆ మహారాజును 
సృష్టించియుండుననుట నిశ్చయము. ఏలయన ...” 
డి) శ్లో; (బ్రహ్మో స్రష్టా పరమేష్టీ ధాతా పద్మభూః సురజ్యేష్టః । 


వేధా విధిర్విరించో హిరణ్యగర్భః శతానన్లః ॥ 6 
శ్లో; $ స్వయమ్ఫూ ర్లుహిణశ్చతుర్వక్రః ప్రజాపతిః । 
పితామహో జగత్మర్తా విరించిః కమలాసనః ॥ 7 


అని హలాయుధకోశము 'వేధాకి నామమునకు 20 నామములను అందించినది. 
క్రియాదర్శము:- ప్రత్యువాచ - ప్రతి+ ఉవాచ - బ్రూఇ్‌ (ట్రూ) వ్యక్తాయాం వాచి 
(మాట్లాడుట) ద్వికర్మకమ్‌, సేట్‌, వచ్యాదేశే (ఉభయ) అనిట్‌. పరస్మైపదీ. 
లిట్‌ ప్రథమపురుషరూపాలు: - ఉవాచ - ఊచతుః - ఊచుః 


అవతారక :- అథ కవిరాహ। కవి చెప్పుచున్నాడు. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 47 


శ్లో | పురాణస్య కవేస్తస్య 
చతుర్ముఖసమీరితా। 
ప్రవృత్తిరాసీచ్చబ్దానాం 
చరితార్ధా చతుష్టయీ॥ 7 
పదవిభాగము:- పురాణస్య, కవేః, తస్య, చతుర్ముఖసమీరితా, ప్రవృత్తిః, ఆసీత్‌, 
శబానామ్‌, చరితారా, ४९5005" 
० ® టి 
అన్వయక్రమము:- చతుష్టయీ శబ్బానామ్‌ (ప్రవృత్తిః పురాణస్య కవేః తస్య 
చతుర్ముఖసమీరితా చరితార్థా ఆసీత్‌ । 
ప్రతిపదార్థము: - చతుష్టయీ - నాలుగు విధములైన, శబ్బానామ్‌ - మాటలయొక్క 
ప్రవృత్తిః - వ్యాపారము, పురాణస్య కవేః - పురాతనకవి ఐన, తస్య - ఆ బ్రహ్మ 
యొక్క చతుర్ముఖసమీరితా - నాలుగు మోములచే పలుకబడినదై, చరితార్థా - 
సార్థకమయినది, ఆసీత్‌ - ఆయెను. 
తాత్సర్యము: - నాలుగువిధములైన మాటలయొక్క వ్యాపారము, పురాతనకవి ఐన 
ఆ బ్రహ్మయొక్క నాలుగు మోములచే పలుకబడినదై సార్థకమయినది ఆయెనరు. 
విభక్తులు/క్రియలు:- 3. చతుష్టయీ - చతుష్టయీ, చతుష్టయ్యో, చతుష్టయ్యః, ఈకారాన్త (३9०6 
చతుష్టయీ శబ్దము, ప్రథమా విభక్తి ఏకవచనము. 2. శబ్దానామ్‌ - శబ్దస్య, శబ్దయోః, శబ్దానామ్‌, 
అకారాన్తపుంలింగ “శబ్ద” శబ్దము. ४.०. 3. ప్రవృత్తిః - ప్రవత్తిః, ప్రవృత్తీ, ప్రవృత్తయః, ఇకారాన్త 
Reon ప్రవృత్తిశబ్దము. ప్ర. ఏ. 4. పురాణస్య - పురాణస్య, పురాణయోః, పురాణానామ్‌, అకారాన్త 
పుంలింగ పురాణ శబ్దము. షఏ. 5. కవేః - కవేః, కవ్యోః, కవీనామ్‌, ఇకారాన్త పుంలింగ కవిశబ్దము. 
షుఏ 6. తస్య - తస్య, తయోః, తేషామ్‌, ००००७०७०७6 తచ్చబ్ద్బము. 5.०. 7. చతుర్ముఖసమీరితా 
- సమీరితా, సమీరితే, సమీరితాః, ७७००१ Reon సమీరితా శబ్దము, ప్ర.ఏ. 8. చరితార్థా - 
చరితార్తా, చరితార్హ, చరితార్లాః, ७७००० (४७०6 చరితార్జాశబ్దము. ప్ర.ఏ. 9. ఆసీత్‌ - క్రియ (లజ్‌ 
- ప్రథమ పురుషైకవచనమ్‌) 
సమాసాలు: - 
గ చతుర్ముఖసమీరితా - చతుర్శుఖేన సమీరితా (తృ.త) 
2. చరితార్థా - చరితః, అర్థః, యస్యాః, (బహువ్రీహి సా. 
సంధులు: - 
l. ప్రవృత్తి + ఆసీత్‌ - ప్రవృత్తిరాసీత్‌ - విసర్గసన్థిః 
० Bur) ౧ (a 
2. ఆసీత్‌ + శబ్లానామ్‌ - ఆసీచ్చబ్బానామ్‌ - ఛత్వమ్‌, (ఛకారాదేశః) 


24 


48 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


పదవ్యుత్పత్తి - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు 
గ్ర శబ్లానాం ప్రవృత్తిః 

ఎ) శ్లో వైఖరీ శబ్దనిష్పత్తి ర్మృధ్యమా (శ్రుతిగోచరా। 

ద్యోతితార్థా చ పశ్యన్తీ సూక్ష్మా వాగనపాయినీ॥ 

బి) శ్లో పరా వాక్‌ మూలచక్రస్థా పశ్యస్తీ నాభిసంస్థితా। 

హృదిస్థా మధ్యమా జ్జేయా వైఖరీ కంఠదేశగా॥ 
పరమలఘుమంజూషా 

సి) శ్లో; శాంతాధారపదస్తానస్మి పశ్యా ठ చ నాభిజా। 

ప్రేరణీ చ ధియాం మధ్యా సృష్టి; వక్రే తథారనసామ్‌॥ 
చతుః స్పానస్టితా చైవం శాన్తాపశ్యాదిభేదినీ॥ 
లక్ష్మీతంత్రమ్‌ 50.82 

“ధ్వని ఎ) ఉదరం మూలభాగంనుండి వెలువడేటప్పుడు శాంతా అనే పేరును 
8९768 ఉంటుంది. అది 8,७०१ ఉండే శకారముయొక్క అర్ధము. బి) నాభిదేశం 
నుండి వచ్చేటప్పుడు “పశ్యా), ठ? అనే నామాలను కలిగినది. ఇది శకారానికి 
రేఫకు, ఈ కారానికి అరము. సి) మధ్యస్తాన మనబడే కంఠదేశంనుండి వచ్చేటప్పుడు 
ప్రేరణీ అనే పేరును కల్లి ఉంటుంది. ఇది రేఫకు, ఈకారానికి అర్థము. డి) 
చివరగా ధ్వని నోటినుండి వెలువడేటప్పుడు 'సృష్టి అనే పేరును పొందినదై 
ఉంటుంది. ఇది ఇకారానికి అర్ధమై ఉంటుంది. 

ఈ అర్జాలన్నీ అక్షరసామ్యాలను బట్టి చెప్పబడ్డాయి. ఈ విధంగా శకారం 
రేఫం, ఈ కారం అనే వీటికి విషయమై నాలుగు స్తానాలలో శాంతా, పశ్యా 
(రస్తీ) ప్రేరణీ సృష్టి నామాలను కల ధ్వని స్వరూపంగా ఉంటుంది శ్రీ సూక్తములోని 
మూడవ మంత్రములోని 'శ్రీః పదాన్ని - లక్ష్మీతంత్ర మీ విధంగా వ్యాఖ్యానించింది 
స శ్రీసూక్తవ్యాఖ్యానము 

&) Words are also of four kinds, those referring (0) ద్రవ్య-5052006 
as ఫృథ్వీ & C. (2) to గుణ- quality as శ్వేత & C (3) to కర్మన్‌- action as 
పాకు, గమనం & Cand (4) to జాతి, species as a Brahmana, a cow & C. 

ఇ) శ్లో! పురాణస్య కవేస్తస్య వర్లసానసమీరితా। 

బభూవ కృతసంస్మా రా - చరితారెవ భారతీ! రఘువంశమ్‌ 0-86 

“సనాతనుడైన కవియగు విష్ణువుయొక్క గంభీరమైన కంఠమునుండి 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 49 


వెలువడినదియును, ధ్వని, వర్ణ, పద, వాక్యములయందు చక్కని సంస్మారమును 
పొందినదియును అగు భారతి (మాట) కృతార్థయినది. 

అక్షరములు వర్గోత్పత్తిస్థానములనుండి సక్రమముగా ఉచ్చరింపబడుటవలన, 
ఆ మాటకు సంస్మారము వచ్చును. 

ఆ వర్ణోత్సత్తి స్థానములు “8 ఉన్నవని “పాణిని” మహర్షి ఇట్లు పేర్కొనినాడు. 
శ్లో అష్టా స్థానాని వర్ణానామురః కంఠః శిరస్తథా। 

జిహ్వామూలజ్బు దన్లాశ్చ నాసికో౭_ష్టా చ తాలు చ॥ 

యఫ్‌) ఈ శ్లోకమున (బ్రహ్మదేవునకు 'పురాణకవి అను పదమును ప్రయోగించుట 
వలన కవి శబ్దమునకున్న మహత్వము స్పష్టము చేయబడినది. 
క్రియాదర్భము:- ఆసీత్‌ : అస (అస్‌) భువి (ఉండుట) అదాది ప్రకరణమ్‌(2). 
అకర్మకమ్‌, అనిట్‌, పరస్మైపదీ, లజ్‌ ప్రథమపురుషైకవచనమ్‌. 

ప్రథమపురుషరూపాలు :- ఆసీత్‌ - ७०९७ - ఆసన్‌ 
అలంకారము:- ఇట 'అనుప్రాసి చెప్పదగును. 


శ్లో । స్వాగతం స్వానధీకారాన్‌ 

ప్రభావైరవలమ్బ్య వః । 

యుగపద్యుగబాహుభ్యః 

ప్రాప్తేభ్యః ప్రాజ్యవిక్రమాః ॥ 8 
పదవిభాగము:- స్వాగతమ్‌, స్వాన్‌, అధీకారాన్‌, ప్రభామై, అవలంబ్య, వః, యుగపత్‌, 
యుగబాహుభ్యః, ప్రాప్తేభ్యః, ప్రాజ్యవిక్రమా 8 । 
అన్వయక్రమము: - ప్రాజ్యవిక్రమాః ! స్వాన్‌ అధీకారాన్‌ ప్రభావైః అవలంబ్య 
యుగపత్‌ ప్రాప్తేభ్యః యుగబాహుభ్యః వః స్వాగతమ్‌ । 
ప్రతిపదార్థము: - ప్రాజ్యవిక్రమాః !- మిక్కుటమైన పరాక్రమముగల ఓ దేవతలారా!, 
స్వాన్‌ - మీవయిన, అధీకారాన్‌ - అధికారములను, ప్రభావై 8 - సామర్థ్యములచేత 
అవలంబ్య - వహించి, యుగపత్‌ - ఒక్కుమ్మడిగా, ప్రాప్తేభ్య 8 - వచ్చినట్టి, 
యుగబాహుభ్యః - ఆజానుబాహులగు, వ 8 - మీకు (రు) కొబకు, స్వాగతమ్‌ - 
స్వాగతము. 


25 


50 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


తాత్పర్యము:- మిక్కుటమగు పరాక్రమముగల ఓ దేవతలారా! మీవయిన 
అధికారములను సామర్థ్యములచేత 5०२ ఒక్కుమ్మడిగా వచ్చినట్టి 
ఆజానుబాహులగు మీకు స్వాగతము అగుగాక ! 


విభక్తులు / క్రియలు :- . ప్రాజ్యవిక్రమాః - హే ప్రాజ్యవిక్రమః ; హే ప్రాజ్య విక్రమౌ, హే 
ప్రాజ్యవిక్రమాః ; అకారాన్త పుంలింగ విక్రమ శబ్దము. సంబోధన ప్రథమావిభక్తి బహువచనము 2. 
స్వాన్‌ - స్వమ్‌, స్వా స్వాన్‌, అకారాన్త «७०७०१६९ శబ్దము. ద్వితీయావిభక్తి బహువచనము 8. 
అధీకారాన్‌ - అధీకారమ్‌, అధీకారౌ,అధీకారాన్‌. అకారాన్త పుంలింగ అధీకార శబ్దము. ద్వితీయావిభక్తి 
బహువచనము 4. ప్రభావైః - ప్రభావేణ, ప్రభావాభ్యామ్‌, ప్రభావైః, అకారాన్త పుంలింగ ప్రభావ 
శబ్దము, తృతీయా విభక్తి బహువచనము 5. అవలంబ్య - ల్యబన్తము (అవ్యయము) (అవ +లమ్బ్‌+క్వా) 
6. యుగపత్‌ - అవ్యయము 7. ప్రాప్తేభ్యః - ప్రాపాయ - ప్రాప్తాభ్యామ్‌, ప్రాప్తేభ్యః ; అకారాన్త 
పుంలింగ ప్రాప్తశబ్దము. చ.బ 8. యుగబాహుభ్యః - యుగబాహవే, యుగబాహుభ్యామ్‌, 
యుగబాహుభ్యః, ఉకారాన్త పుంలింగ యుగబాహుశబ్దము. చ.బ 9. వః- తుభ్యమ్‌ / తే, యువాభ్యామ్‌ 
/ వామ్‌, యుష్మభ్యమ్‌ / వః, దకారాన్త పుంలింగ యుష్మచ్చబ్దము, చతుర్ధీ విభక్తి బహువచనము 0. 
స్వాగతమ్‌ - స్వాగతమ్‌, స్వాగతే, స్వాగతాని; అకారాన్త నపుంసకలింగ స్వాగత శబ్దము. ప్రథమావిభక్తి 
ఏకవచనము. 


సమాసాలు :- 
]. ప్రాజ్యవిక్రమాః - ప్రాజ్యః విక్రమః యేషామ్‌ (७०७०) తే. 
2. యుగబాహుభ్యః - యుగౌ ఇవ బాహూ యేషాం (బహువ్రీహి) తే 
యుగబాహవః, తేభ్యః. 
సంధులు: - 
L. (ప్రభావైః+అవలంబ్య - ప్రభావైరవలంబ్య - విసర్గసంధిః 
2. యుగపత్‌ + యుగబాహుభ్యః - యుగపద్యుగబాహుభ్యః - Sos 


పదవ్యుత్పత్తి - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
l. యుగపత్‌ - అవ్యయకోషః (675) 
ఎ) 'ఏకకాలే” ఇత్యర్థః 
బి) శ్లో॥ ४८९८३०० యుగపదున్నిషితేన తావత్‌ 
సద్యః పరస్పరతులామధిరోహతాం ద్వే I 
ప్రస్పనమానపరుషేతరతారమన్త - 
శృక్షుస్తవ ప్రచలితభ్రమరం చ పద్మమ్‌ ॥ ర.వం. 5-68 
“లోపల కదులుచున్న నల్లగుడ్డు కల నీ కన్నును, అంతర్భాగమున కదిలియాడు 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 5] 


తుమ్మెదలుగల పద్మమును, రెండును ఒకేసారి విచ్చుకొనుటచేత అవి పరస్పర 
సాదృశ్యమును పొందునుగాక. 

శో నిర్వ ృష్టల ఘుభిర్మేఘైః ముక్తవర్మా సుదుస్సహః । 

ప్రతాపస్తస్య భానోశ్చ యుగపద్వ్యానశే దిశః । ర.వం. 4ఉ-క5 

“...రఘుమహారాజు ప్రతాపమును, సూర్యతేజస్సును ఒకేసారిగా దిక్కుల 
యంతటను వ్యాపించెను” 

సి) క్రియాసమభిహారో౭_పి క్వచిదర్థః - “'యుగపజ్ఞానానుత్పత్తిర్మనసో లిబ్బమ్‌” 
(న్యాయసూత్రమ్‌ --6) ఉపదేశే తవర్గతృతీయాన్తోలి యమ్‌ । అన్యథా 
“'యౌగపద్యమ్‌ ఇత్యత్ర దకారో న శూయేత । 
2) అధీకార - (అధి 'కృ) పుంలింగము, duty అని పేర్శొంటూ ఈ శ్లోకాన్నే 
ఉదాహరించినది. S.H.E. Dictonary. (అకారాన్త) అజన్తపుంలింగవిశేషశబ్దముగ 
(గహింపవలయును. 

BBS ఘళజ్యుమనుప్యే బహులమ్‌ు (సూ. 6.3. 22) 

SHS బహులం దీర స్యాత్‌ ఘజఇన్తే పరే న తు మనుష్వే । 

పరీపాకః । పరిపాకః । అమనుప్వే కిమ్‌ । నిషాదః 

ఈ సూత్రమునకు సంబంధించి HEY) వివరములకు “పాణిని సూత్రవ్యాఖ్యా 
చూడగలరు. ఈ శ్లోకమునే ఉదాహరణగా చూపుట గమనించదగినది. 


అవతారికా :- దేవానాం దుఃఖకారణం బ్రహ్మో పృచ్చతి । 
దేవతల దుఃఖమునకు కారణమును బ్రహ్మదేవు డడుగుట. 
శ్లో కిమిదం ద్యుతిమాత్మీయాం 

న 889 యథా పురా! 

హిమక్షిష్టప్రకాశాని 

జ్యోతీంషీవ ముఖాని వః ॥ 9 
పదవిభాగము:- కిమ్‌, ఇదమ్‌, ద్యుతిమ్‌, ఆల్మీయామ్‌, న, బిభ్రతి, యథా, పురా, 
హిమక్షిష్టప్రకాశాని, జ్యోతీంషి, ఇవ, ముఖాని, వః. 
అన్వయక్రమము:- (హే దేవాః హిమక్షిష్టప్రకాశాని జ్యోతీంషి ఇవ వః ముఖాని 
పురా యథా ఆత్మీయాం ద్యుతిం న బిభ్రతి ఇదమ్‌ కిమ్‌ ? 


26 


52 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


ప్రతిపదార్థము: - (హే దేవాః - ఓ దేవతలారా! )హిమక్షిష్టప్రకాశాని - మంచుచేత 
మసకబారిన కాంతులుగల, జ్యోతీంషి + ఇవ- నక్షత్రములవలె, వః - మీయొక్క, 
ముఖాని - ముఖములు, పురా యథా - మునుపటివలె, ఆత్మీయామ్‌ - తమ 
తమ, ద్యుతిమ్‌ - కాన్తిని, న బిభ్రతి - తాల్చ్బవు, ఇదమ్‌ కిమ్‌ - ఇది యేమి ? 
తాత్పర్యము :- (ఓ దేవతలారా!) మంచుచేత మసకబారిన కాంతులు గల నక్షత్రము 
లవలె మీయొక్క ముఖములు మునుపటివలె తమ తమ కాన్తిని తాల్చవు. ఇది 
యేమి? 

విభక్తులు / క్రియలు :- . హిమక్షిష్టప్రకాశాని - ప్రకాశమ్‌, ప్రకాశే, ప్రకాశాని ; అకారాన్త 
నపుంసకలింగ హిమక్షిష్టప్రకాశ శబ్దము, ప్రథమావిభక్తి బహువచనము 2. జ్యోతీంషి - జ్యోతిః, 
జ్యోతిషీ, జ్యోతీంషి ; షాన్తో నపుంసకలింగే జ్యోతిష్‌ శబ్దః - ప్రథమావిభక్తి బహువచనము 3. వః - 
తవ / తే - యువయోః / వామ్‌, యుష్మాకమ్‌ / వః, దకారాన్త పుంలింగయుష్మచ్చబ్దము. ష.ఏ. 4. 
ఇవ, పురా, యథా, ఇదమ్‌, కిమ్‌, న - అవ్యయాలు, 5. ముఖాని - ముఖమ్‌, ముఖే, ముఖాని, 
అకారాన్త నపుంసకలింగముఖశబ్దిము (6.90. 6. ఆత్మీయామ్‌ - ఆత్మీయామ్‌, ఆత్మీయే, ఆత్మీయాః, 
७०००७ [९9०४6 ఆత్మీయాశబ్దము. ద్విఏ. 7. ద్యుతిమ్‌ - ద్యుతిమ్‌, ద్యుతీ, ద్యుతీః ఇకారాన్త 
స్రీలింగద్యుతి శబ్దము, ద్వి.ఏ. 8. బిభ్రతి-క్రియ (భృ+లట్‌) ప్ర. బహువచనము. 


పదవ్యుత్పత్తి - నిఘంటు ప్రమాణాలు- కావ్యప్రయోగాలు 
I; జ్యోతీంషి - ఎ) 'దీప్తితారాహుతాశేషు జ్యోతిః? ఇతి శాశ్వతః (సంజీవనీ వ్యాఖ్యా) 
జ్యోతిర్ధద్యోతదృష్టిషు' అని అమరమున్ను. 
బి) జ్యోతిః - సకారాంత నపుంసకలింగము SES, 
సి) ద్యుత్‌ దీప్తా + “ద్యుతేరిసన్నాదేశ్చ జః ఇతి ఇసన్‌ దస్య చ జః। 
డి) 'జ్యోతీంప్యగ్నిజ్బామేధ్యమశంస్తజ్బు నాభివీక్షేతి - ఇతి చరకే. 
సి) జ్యోతిః - పుంలింగమున, ద్యుత్‌+కర్తరి ఇసన్‌ అగ్నిః 
శ్లో॥ _ తస్యాన్తరేణ నాభేస్తు జ్యోతిఃస్థానం ధ్రువం స్మృతమ్‌। 
తథా ధమతి వాతస్తు దేహస్తేనాస్య వర్ధతే॥ -ఇతి సుడ్రుతే 
యఫ్‌) శ! భం నక్షత్రం తారకం తారకా చ 
జ్యోతిస్తారా ధిష్టమృక్షం తథోడు! 
అని హలాయుధకోశము “9 నామములను HENS. 
జి) శో సాసమృవద్శిః కుసుమైర్లతేవ 
జ్యోతిర్భిరుద్యద్భిరివ త్రియామా। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 53 


సరిద్విహజ్జ్టెరివ లీయమానై- 
రాముచ్యమానాభరణా చకాశే॥ - కు.సం. 7-2] 
“ఆభరణములను ధరించుచున్న పార్వతీదేవి, పూచుచున్న పూవులతో లతవలెను, 
ఉదయించుచున్న తారకలతో రాత్రి వలెను, ఆశ్రయించియున్న చక్రవాకపక్షులతో 
నదివలెను (ప్రకాశించెను. 


క్రియాదర్శము:- 9(#8 - a (భృ) ధారణపోషణయోః (ధరించుట, 
పోషించుట) సకర్శకమ్‌, అనిట్‌, (ఉభయ) ०86, లట్‌, జుహోత్యాది ప్రకరణమ్‌ 
(3), ప్రథమపురుషరూపాలు - బిభర్తి - బిభృతః-బిభ్రతి 
दि । ....బిభర్తి ధృతిపోషయోః। | 
తయోర్థధాతి దానే చాభిదధాత్యుక్తిబన్గ్ధయోః। 
శ్రద్దధాతి తు విస్తమృస్పృహయోః పంచ చాత్మనే॥।  32 
అని “ఆభఖ్యాతచగ్టికా' పేర్కొన్నది. 
శ్లో॥... తామేకతస్తవ బిభర్తి గురుర్వినిద్రః 
తస్యా భవానపరధుర్యపదావలంబీ। ర.వం. 5-66 
“....ఆ జగద్భారమును ఒకతట్టు నీయొక్క తండ్రి జాగరూకుడైన వాడగుచు 
ధరించుచున్నాడు...” 


అవతారికా:- ఉక్తమేవ ప్రపంచయతి సప్తభిః శ్లోకైః-చెప్పినమాటనే 560 
శ్లోకములతో విస్తరించుచున్నాడు. 
శ్లో ప్రశమాదర్చిషామేత - 

దనుద్దీర్ణసురాయుధమ్‌ | 

వృత్రస్య హన్లుః కులిశం 

కుణ్జితాశ్రీవ లక్ష్యతే॥ 20 
పదవిభాగము:- ప్రశమాత్‌, అర్చిషామ్‌, ఏతత్‌, అనుద్దీర్ణసురాయుధమ్‌, వృత్రస్య, 
హన్లుః, కులిశమ్‌, ४38०8, ఇవ, లక్ష్యతే. 
అన్వయక్రమము:- అర్చిషామ్‌ ప్రశమాత్‌ అనుద్దీర్ణసురాయుధం వృత్రస్య ०6७ 
ఏతత్‌ కులిశమ్‌ కుణ్ణితాశ్రి ఇవ లక్ష్యతే । 


54 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


ప్రతిపదార్థము: - అర్చిషామ్‌ - తేజస్సులయొక్క  ప్రశమాత్‌ - ఆజుటచేత, 
అనుద్దీర్ణసురాయుధమ్‌ - ప్రకటముకాని సురాయుధము, వృత్రస్య = వృత్రాసురుని 
యొక్క, ०७४ - వధించిన యింద్రునియొక్క ఏతత్‌ కులిశమ్‌-ఈ వజ్రాయుధము 
కుణ్ధిత +అ(ి+ఇవ - మొక్క వోయిన మొనగలుగలదివలె, లక్ష్యతే - అగపడు 
చున్నది. 

తాత్పర్యము :- తేజస్సులు ఆజుటచేత ప్రకటముకాని సురాయుధము, వృత్రాసురుని 
వధించిన యింద్రునియొక్క వజ్రాయుధము మొక్కవోయిన మొనలుగలదివలె 
అగుపడుచున్నది. 

విభక్తులు/క్రియలు - L అర్చిషామ్‌-అర్చిషు, అర్చిషోః, అర్చిషామ్‌, షకారాన్త నపుంసకలింగ 
అర్చిస్‌ శబ్దము. ४.०. 2. ప్రశమాత్‌ - ప్రశమాత్‌, ప్రశమాభ్యామ్‌, ప్రశమేభ్యః, అకారాన్త పుంలింగ 
ప్రశమ శబ్దము పంచమీ విభక్తి ఏకవచనము 8. అనుద్దీర్ణసురాయుధమ్‌ - ఆయుధమ్‌, ఆయుధే, 
ఆయుధాని - అకారాన్త నపుంసకలింగ ఆయుధశబ్దము. ప్ర.ఏ. 4. వృత్రస్య - వృత్రస్య, వృత్రయోః 
వృత్రాణామ్‌, ७६०००७ పుంలింగ వృత్రశబ్దము. ४६.9. 5. హన్తుః - ०४9४, హన్రో, హన్తూణామ్‌, 
బుకారాన్న పుంలింగ హన్తృశబ్దము. ష.ఏ. 6. కులిశమ్‌ - కులిశమ్‌, కులిశే, కులిశాని, 
అకారాన్ననపుంసకలింగ కులిశశబ్దము. (6.9. 7. 65५७ - కుణ్జితాి, కుబ్జితా(ిణీ,కుణ్జితాశ్రీణి 
కుణ్ళిత్మాణి, 85०००७ నపుంసకలింగ 5६३७ శబ్దము, ప్ర.ఏ. 8. ఇవ -అవ్యయము 9. లక్ష్యతే 
- క్రియ (కర్మణి) లక్ష్‌శయ+లట్‌ - ప్రథమ పురుషైకవచనమ్‌. 


సమాసాలు :- 
గ అనుద్దీర్ణసురాయుధమ్‌ - సురాణామ్‌ ఆయుధమ్‌ (షత) సురాయుధమ్‌. 
న ఉద్దీర్ణమ్‌- అనుద్దీర్ణమ్‌ (నజ్‌్తత్సు) అనుద్దీర్ణం సురాయుధమ్‌ (వి.పూ.క) 
తత్‌. 
2. కుణ్ళితాశ్రి - కుణ్ణితాః అశ్రయః యస్య (బహువ్రీహి) తత్‌. 


సంధులు: - 
. ప్రశమాత్‌ + అర్చిషామ్‌- ప్రశమాదర్చిషామ్‌ - జశ్త్వ్వసంధిః 
2. ఏతత్‌ + అనుద్దీర్ణ - ఏతదనుద్దీర్ణ - జశ్వ్వసంధిః 
3. ४066 + అగ్రి - కుణ్ళితాశ్రి- సవర్ణదీర్ణసంధిః 
4. అగ్రి + ఇవ - అశ్రీవ - సవర్ణదీర్షసంధిః 


SSB - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
॥. వృత్రస్య - హన్తుః । వృత్రః - ఎవృత్‌ + 'స్ఫాయితజ్బిఇగ్రీతి' రక్‌, 'త్వాష్ట్ర, 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 55 


దానవ విశేషః స తు త్వష్ట్రపుత్రః ఇంద్రేణ హతః 
బి) 'త్వాష్టే తమసి శత్రౌ చ వృత్రశబ్దస్రిషు స్మృతః | హ. కో, 
సి) శ్లో; తథా వృత్రవధే ప్రాప్తే సాహాయ్యార్థం వృతో మయా! 
- ७७ హరివంశే ( 27-7) 
డి) 'వృత్రో రిపౌ ధ్వనౌ ధ్వాన్రే శైలే చక్రే చ దానవే' - పాణినిసూత్రవ్యాఖ్యా 
ఉణాదిప్రకరణమ్‌ పేజి 425 
ఇ) శ్లో కంపేన Ro 
వాచా హరిం, వృత్రహణం స్మితేన | 
ఆలోకమాత్రేణ సురానశేషాన్‌ 
సంభావయామాస యథాప్రధానమ్‌ ॥ కు.సం. 7-46. 

“ఆ శివుడు పద్మోద్భవుడైన (బ్రహ్మను తలయూచుటచేతను, హరిని మాట చేతను, 
ఇంద్రుని నవ్వుచేతను, తక్కిన దేవతలను తన చూపుతోను యథాప్రధానముగా 
గౌరవించెను.” 

ఎఫ్‌) వృత్రాసురుడు - ఇంద్రుడు - బ్రహ్మదేవుడు - విష్ణువు - శివుడు - 
సనత్కుమారుడు త్వష్ట్ర ప్రజాపతిచే హోమగుండమునుండి పుట్టింపబడినవాడు. 
త్వష్ట సృజించిన విశ్వరూపుని 8०७८७ సంహరించుటచే 0०6०९ సంహరించుటకై 
త్వష్ట వీనిని సృజించెను. వృత్రాసురుడు బ్రహ్మదేవుని ప్రార్థించి రాత్రిగాని, పగలుగాని, 
జీవముండిన వానిచే గాని, జీవములేనివానిచే గాని తనకు మరణము లేకుండునట్లు 
వరమును వేడెను. బ్రహ్మ యావరము నొసంగెను. ఇతనితో ఇంద్రుడు యుద్ధముచేసి 
ఓడి పారిపోయి విష్ణువును శరణువేడెను. సమయము వచ్చినపుడు ఇతనిని 
ఉపాయముచే కొట్టవలయును. అంతవరకు అతనితో స్నేహముగ నుండుమనియు 
విష్ణువు ఇంద్రునితో చెప్పెను. వృత్రునకు ఇంద్రునకు మునులే చెలిమిచేసిరి. వృత్రుడు 
ఇంద్రుని నమ్మియే యుండెను. వృ(త్రాసురునిబలము యుద్ధమునందు 
మించుచుండెను. మునులును, దేవతలును శివుని ७०8०००6. వృత్రునిబలము 
మించుటకు గారణము “ఇరువది వేలేండ్లు బ్రహ్మనుగూర్చి తపస్సుచేయుటచే 
వచ్చినది అని చెప్పి, అయినను నాచే నతనిశక్తియంతయు ఉడుగునని శివుడు 
చెప్పెను. అంత వాని తేజము జ్వరమై వృ(త్రుని తాకెను. అప్పుడింద్రుడు వానిని 
వజ్రాయుధముతో గొట్టెను. వృత్రుడు జవసత్వములుడిగి యుండెను. ఇట్లు వృత్రుడు 
ఓడియున్నప్పుడు శుక్రుడు వచ్చి 'నీవు ఓడియును అచలితుడవై యుంటివేలి 


28 


56 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


యని యడిగెను. కలిమిలేములు కాలవశంగతములు..... నాకా విచారములేదనెను. 
అతనిని పరీక్ష చేయుటకు శుక్రుడు వాదించెను. కాని తనకే కోరిక లేదనియు, 
యుద్ధములో విష్ణువును జూచితిననియును, వాని మహిమను చెప్పి వానిని 
కనుమార్గమును తెలుపుమని కోరెను. అప్పుడే యక్కడకు సనత్కుమారుడు వచ్చెను. 
విష్ణుమాహాత్య్యమును చెప్పుమని శుక్రుడు కోరెను. సనత్ముమారుడు చెప్పెను. 
వృత్రుడు ప్రాణములు విడిచి యనంతుని చేరెను. ఇంద్రునకు వృత్రుని చంపినందన 
(७०४४० 5०७९४०१ के ड ड $२ కలిగినది. - వూర్వగాథాలవారి. 
మహాభారతమునందలి ఈ గాథయొక్క “ప్రతీకత'ను పెద్దలనుండి గ్రహింతురుగాక. 
క్రియాదర్శము: - లక్ష్యతే - (కర్మణి) - లక్ష్‌ దర్శనాజ్మనయోః - చురాదయః 
(0) సకర్శకమ్‌, సేట్‌, ఉభయపదీ లట్‌ లక్ష్యతి - లక్ష్యతే. 
ప్రథమపురుషరూపాలు - లక్ష్యతి - లక్ష్యతః - లక్ష్యన్తి 

లక్ష్యతే - లక్ష్యేతే - यई 
అలంకారము: - ఇట “ఉత్రేక్షాలంకారిమున్నదని చెప్పదగును. 


అవతారికా :- వరుణస్యావస్థామాహ - వరుణుని అవస్థ చెప్పుచున్నాడు. 
दूँगा. కిణ్సాయమరిదుర్వారః 

పాణాౌ పాశ ప్రచేతసః 
(Re హతవీర్యస్య 
ఫణినో దైన్యమాగ్రితః ॥ 2 

పదవిభాగము:- కిమ్‌, చ, ७०७७, అరిదుర్వారః, పాణా, పాశ, ప్రచేతసః । 

మన్రేణ, హతవీర్యస్య, ఫణినః, దైన్యమ్‌, ఆ[(శితః । 

అన్వయక్రమము: - 890 అరిదుర్వారః ప్రచేతసః పాణా అయమ్‌ పాశ మన్రేణ 

హతవీర్యస్య ఫణినః దైన్యమ్‌ ७७४४ । 

ప్రతిపదార్థము: - 88) - 20७०, అరిదుర్వారః - శత్రువులకు వారింపరాని, 

ప్రచేతసః - వరుణునియొక్క పాణా - చేతియందలి, అయమ్‌ పాశ - ఈ 

త్రాడు, మన్రేణ - గారుడమంత్రముచేత, హతవీర్యస్య - అణచబడిన శక్తిగలదైన 

ఫణినః - పాముయొక్క దైన్యమ్‌- డిల్లతనమును, ఆభ్రితః - వహించియున్నది. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 57 


తాత్పర్యము: - మతియు, శత్రువులకు వారింపరాని వరుణినియొక్క చేతియందలి 
ఈ త్రాడు గారుడమంత్రముచేత అణచబడిన శక్తిగలదైన పాముయొక్క డిల్లతనమును 
వహించియున్నది. 
విభక్తులు / క్రియలు :- . కిబ్చ - అవ్యయము 2. అరిదుర్వారః - అరిదుర్వారః, అరిదుర్వారౌ, 
అరిదుర్వారాః, అకారాన్త పుంలింగ అరిదుర్వార శబ్దము. (७. 3. ప్రచేతనః - ప్రచేతనః, 
ప్రచేతసోః, ప్రచేతసామ్‌, 65००० పుంలింగ ప్రచేతశ్ళబ్దము ०६७ 4. పాణా - పాణా, పాణ్యోః, 
పాణిషు, ఇకారాన్త పుంలింగ పాణిశబ్దము. స.విభక్తి ఏకవచనము 5. పాశ - పాశ, పాశౌ, పాశాః 
- అకారాన్త పుంలింగ పాశశబ్దము. ప్ర.ఏ 6. మన్రేణ - మగ్రేణ, మన్రాభ్యామ్‌, మనైః అకారాన్త 
పుంలింగ మన్రశబ్దము తృ. ఏ 7. హతవీర్యస్య - హతవీర్యస్య - హతవీర్యయోః, హతవీర్యాణామ్‌, 
७६०००७ పుంలింగ హతవీర్య శబ్దము. షవఏ 8. ఫణినః - ఫణినః, ఫణినోః, ఫణినామ్‌, నకారాన్త 
పుంలింగ ఫణిన్‌ శబ్దము ష.ఏ 9. దైన్యమ్‌ - దైన్యమ్‌, దైన్యే, దైన్యాని, అకారాన్త నపుంసకలింగ 
దైన్యశబ్దము. ద్వి.వి. ఏకవచనము 0. ఆభ్రితః - ఆశ్రితః, అగ్రితౌ, ఆగ్రితాః, అకారాన్త పుంలింగ 
ఆశ్రితశబ్దము. ప్ర.ఏ 
సమాసాలు: - 

l. అరిదుర్వారః - ७8६08 దుర్వారః (తృ. త) 

2. హతవీర్యస్య - హతం వీర్యం యస్య (బహువ్రీహి) సక హతవీర్యః తస్య 
సంధులు: - 

L. ఫణినః + దైన్యమ్‌ - ఫణినో దైన్యమ్‌ - ఉత్తాదేశసస్థిః 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు 
. మన్రేణ ఈ శ్లోకఉత్తరార్థమున “గారుడమంత్రముచే కట్టబడిన పాముయొక్క 
డిల్లతనమును వహించియున్న'దని వరుణినిపాశము చెప్పబడినది. ఇట శ్రీ 
వేదాంతదేశికులవారి గరుడదండకమును అనుసంధానము చేసికొనదగును. 


గరుడ దండకము 
శ్రీమాన్‌ వేంకటనాథార్యః కవితార్శ్మికకేసరీ । 
వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది! 
నమః పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే । 
శ్రుతిసింధుసుధోత్సాదమందరాయ గరుతృతే I 
I. గరుడ మఖిలవేదనీడాధిరూఢం, ద్విషక్సీడనో త్మంరి తాకుంఠవైకుంఠ పీఠీకృతస్మంధ 
మీడే స్వనీడాగతిప్రీతరుద్రాసుకీర్తి స్తనాభోగగాఢోవగూఢం, స్ఫురత్మంట 


29 


58 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


కవ్రాతవేధవ్యథా వేపమానద్విజిహ్వాధి పాకల్పవిష్పార్యమాణ స్పటావాటికా 
రత్నరో చిశ్చటారాజినీరాజితం, కాంతికల్లోలినీరాజితమ్‌. 
2. జయ గరుడ !, సువర్ణ |, దర్వీకరాహార!, దేవాధిపాహారహారిన్‌ !, దివౌకస్పతిక్షిప్త 
దంభోళిధారాకణాకల్ప ! కల్పాంతవాతూలకల్పోదయానల్ప వీరాయితో ద్యచ్చమ 
छठ దైత్యారిజైత్రధ్వజారోహనిర్థారితోత్మర్న | సంకర్షణాత్మన్‌ | గరుత్మన్‌ | మరు 
త్సంచకాధీశ ! సత్యాదిమూర్తే! న కశ్చిత్‌ సమస్తే నమ స్తే పున స్తే నమః 
3. నమ ఇద మజహత్సపర్యాయ, పర్యాయనిర్యాత పక్షావిలాస్ఫాలనో ద్వేలపాథో 
వీచీచపేటాహతాగాధపాతాళ భాంకారసంక్రుద్ధ నాగేంద్ర పీదాసృణీ భావ భాస్వన్నఖ 
శ్రేణయే, చందతుండాయ, నృత్యద్భుజంగ[భ్రువే, వటఖిణే ००७०", తుభ్య 
మధ్యాత్మవిద్యా విధేయా విధేయా భవద్దాస్య మాపాదయేథాః దయేథాశ్చ మే. 
4. మనురనుగతపక్షివక్రస్ఫురత్తారక స్తావక శ్చిత్రభానుప్రియాశేఖర (0९०७७०० 
న స్రివర్ణాపవర్గప్రసూతిః పరవ్యోమధామన్‌ ! బలద్వేషి దర్పజ్వలద్వాల ఖిల్య 
ప్రతిజ్ఞావతీర్ణ! స్థిరాం తత్త్వబుద్ధిం పరాం భక్తిధేనుం జగన్మూలకందే ముకుందే 
०७०००१० దధీథా ముధాకామహీనా మహీనా మహీనాంతక ! 

షట్రింశత్‌గణచరణో నరపరిపాటీ నవీనగుంభగుణః । 

విష్ణరథదండకో౭_ సౌ విఘయతు విపక్షవాహినీ వ్యూహమ్‌ I 

విచిత్ర సిద్ధిద స్పో౭ యం వేంకటేశవిపశ్చితా । 

గరుడధ్వజతోషాయ గీతో గరుడదండకః ॥ 

దీనికి ळणा ఇ.ఎ. శింగరాచార్యులు, తిరుపతి వారు చేసిన హృద్యార్థదీపికా 
వ్యాఖ్యను కూడా చూడగలరు. 


అలంకారములు: - 

అత్ర ఫణినిష్టదైన్యస్య ने" సంభవాద్‌ దైన్యమివ దైన్యమితి కల్పనాత్‌ 

అసమృవద్వస్తుసమృన్నో నిదర్శనాలంకారః | తల్లక్షణం యథా సాహిత్య దర్యణే 

0-5 
శ్లో; సమృవన్వస్తుసంబంధో౨. సమృవన్వాపి కుత్రచిత్‌। 
యత్ర బీంబానుబిమృత్వం బోధయే త్సా నిదర్శనా ॥ ఇతి 

“ఇట వరుణుని పాశము, మంత్రించిన సర్పముయొక్క దైన్యసదృశముగా 
దైన్యమును వహించియున్నదని వర్ణింపబడుటచే, నిది 'నిదర్శనాలంకారము'గా 
చెప్పదగును. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 59 


అవతారికా :- అథ కుబేరస్యావస్థామాహ । - పిమ్మట కుబేరుని అవస్థను 
చెప్పుచున్నాడు. 
శ్లో | కుబేరస్య మనశ్ళల్యం 

శంసతీవ పరాభవమ్‌ । 

అపవిద్ధగదో బాహు - 

ర్భగ్నశాఖ ఇవ (ద్రుమః ॥ 22 
పదవిభాగము: - కుబేరస్య, మనశ్శల్యమ్‌, శంసతి, ఇవ, పరాభవమ్‌, అపవిద్ధగదః 
బాహుః, భగ్నశాఖః, ఇవ, ద్రుమః. 
అన్వయక్రమము: - అపవిద్ధగదః భగ్నశాఖః (995 ఇవ (స్థితః) కుబేరస్య బాహుః 
మనఃశల్యమ్‌ పరాభవం శంసతి ఇవ. 
ప్రతిపదార్థము: - అపవిద్ధగదః - విడిచి పెట్టబడిన గద గలది( అందువలననే), 
భగ్నశాఖః - విజిగిన కొమ్మగలదైన, (దుమః+ఇవ - వృక్షమువలె, (స్థితః - ఉన్న) 
కుబేరస్య - కుబేరునియొక్క బాహుః - భుజము, మనఃశల్యమ్‌ - మనస్సునకు 
బాణమువలెనున్న, వరాభవమ్‌ - అవమానమును, శంసతి + ఇవ - 
చెప్పుచున్నట్లున్నది. 
తాత్పర్యము:- విడిచిపెట్టబడిన గదగలది కనుకనే 967 కొమ్మగలదైన 
వృక్షమువలెనున్న కుబేరునియొక్క భుజము మనస్సునకు బాణమువలెనున్న 
అవమానమును చెప్పుచున్నట్లున్నది. 
విభక్తులు / క్రియలు :- . అపవిద్ధగదః = గదః, గదౌ,గదాః - అకారాన్త పుంలింగ.... గద 
శబ్దము ప్ర.ఏ. 2. భగ్నశాఖః - భగ్నశాఖః , భగ్నశాఖౌ, భగ్నశాఖాః , అకారాన్త పుంలింగ భగ్నశాఖ 
శబ్దము ప్ర.ఏ 3. ద్రుమః - ద్రుమః , ద్రుమౌ, ద్రుమాః , అకారాన్త పుంలింగ ద్రుమశబ్దము (७.9 
4. కుబేరస్య - కుబేరస్య, కుబేరయోః , కుబేరాణామ్‌, ७६०००७ పుంలింగ కుబేర శబ్దము షఏ 5. 
బాహుః - బాహుః , బాహూ, బాహవః , ४७० పుంలింగ బాహుశబ్దము (6.० 6. మనఃశల్యమ్‌ 
- మనఃశల్యమ్‌, మనఃశల్యే, మనఃశల్యాని, అకారాన్త నపుంసకలింగ మనఃశల్యశబ్దము ద్వి. ® 
7. పరాభవమ్‌- పరాభవమ్‌, పరాభవే, పరాభవాని, అకారాన్న నపుంసకలింగ పరాభవశబ్దము 
ద్విఏ 8. శంసతి - క్రియ లట్‌ - ప్రథమపురుషైకవచనమ్‌ । 
సమాసాలు :- 

L. అపవిద్ధగదః - అపవిద్దా గదా యేన (బహువ్రీహి) సః । 


60 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


2. భగ్నశాఖః - భగ్నా శాఖా యేన (బహువ్రీహి) సః । 
8. మనఃశల్యమ్‌ - మనసః శల్యమ్‌ (షత) 
సంధులు: - 
. శంసతి + ఇవ - శంసతీవ - సవర్ణదీర్ణసంధిః 
2. అపవిద్ధగదః + బాహుః - అపవిద్ధగదో బాహుః - ఉత్తాదేశసంధిః 
3. బాహుః + భగ్నశాఖః - బాహుర్భగ్నశాఖః - విసర్గసంధిః 
4. భగ్నశాఖః + ఇవ - భగ్నశాఖ ఇవ - విసర్గలోపసంధిః 
పదవ్యుత్పత్తి - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
. కుబేరః 
ఎ) కుంబతి ధనమ్‌ అన్యస్యైశ్వర్యం వా ఇతి । కుబి ఆచ్చాదన, 'కుమ్చేర్న 
లోపశ్చ' ఇతి ఏరక్‌ నలోపశ్చ । యద్వా కుత్సితం వేరం శరీరం యస్య 55० 
కలేబరే క్లీబమ్‌” - ఇతి మేదినీ | పింగలనేత్రత్వాత్తథాత్వమ్‌ । 
వి) శో కుత్సాయాం క్వితి CC యం శరీరం వేరముచ్యతే I 
కువేరః కుశరీరత్వాద్‌ నామ్నా తేనైవ సో౭_జ్మితఈ ॥ ఇతి వాయుపురాణే 
శ్లో; “కుబేరో భవ నామ్నాత్వం మమ రూపేర్య్యయా సుత!” 


- ఇతి 5०8०८ 
సి) दूँ. ७०७०४ పౌలస్తో వైశ్రవణః కిన్నరేశ్వరో ధనదః । 
స్ట్‌ జ శ్రీదః 6४६24 మనుష్యధర్మా ధనాధ్యక్షః ॥ 78 
గ్గ _ ఉత్తరాశాపతిర్యక్ష్య కుబేరో నరవాహనః । 
గుహ్యకో రాజరాజశ్చ ధనీ పుణ్యజనేశ్వరః ॥ 79 


అని హలాయుధకోశము 'కుబేరునకు I7 నామములను పేర్శొన్నది. 
&) Kubera is represented as being deformed in body having three 
legs, only tight teeth and yellow mark in place of one eye. 
ఇ) శ్లో తథేతి తస్యావితథం ప్రతీతః 
ప్రత్య(గ్రహీత్సంగరమగ్రజనా । 
గామాత్తసారాం రఘురప్యవేక్ష్య 
०७७७०४० చకమే కుబేరాత్‌ ॥ 6.०. 5-26 
....కౌత్సునకు కావలసిన ధనమును కుబేరునినుండి ७७०८०७९७०७.” 


క్రియాదర్భనము: - శంసతి:- శంసు( శంస్‌) స్తుతౌ (స్తుతించుట, దుర్గతినొందుట) 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 6] 


సకర్శకమ్‌, 8७९, పరస్మై పదీ, భ్వాదిప్రకరణమ్‌ . లట్‌. 
ప్రథమపురుషరూపాలు :- శంసతి- శంసతః - శంసన్తి 
శ్లో! ఆచష్టే వక్తి వదతి రపత్యాఖ్యాతి భాషతే । 
(६००9 _ భిధత్తే గదతి వ్యాహరత్యపి జల్పతి ॥ 98 
శ్లో; టబ్రవీత్యభిదధాతి వ్యాహరతే కథయత్యపి । 
గుణాత్యుదీరయత్యుక్తౌ కీర్తయత్యాలపత్యపి ॥ 94 
శ్లో; భణత్యపి వచత్యేకే వాచయత్యపి శంసతి । 
అని 'ఆఖ్యాతచంద్రికా* క్రియాకోశము, శంస్‌ ధాతువునకు తుల్యమైన 
క్రియారూపాలను BOYS. 
అలంకారములు :- 'సంసృృష్ట్య్రలంకారము” చెప్పదగును. “అత్ర పరాభవం 
శంసతీవేత్యుడ్రేక్షా, (ద్రుమ ఇవేత్యుపమా, మనఃశల్యమితి రూపకమ్‌’, తథా 
చోత్రేక్షోపమారూపకాణాం సంసృష్టిః | 
లక్షణము: - नेर సంసృష్టి రేతేషాం భేదేన యదిహ స్థితిః - కావ్యప్రకాశే 0-3389. 
ఈ అలంకారాలయొక్క వేరువేరుగా ఇక్కడ ఒక కావ్యంలో అనగా శ్లోకములో 
లేదా వాక్యములో ఏ ఉండటం కలదో అది సంసృష్టిగా ఇష్టమైనది - బాలానందిని. 
అలంకారాల కలయిక సంసృష్టి. ఒక దాని అపేక్ష మరొకదానికి లేకుండా ఉండాలి. 


అవతారికా:- అథ యమస్యావస్థామాహ - పిమ్మట యముని అవస్థను 
చెప్పుచున్నాడు. 
శ్లో యమో౭ పి విలిఖన్‌ భూమిం 

దండేనాస్తమితత్విషా I 

కురుతేల_ స్మిన్నమో ఘేల_ పి 

నిర్వాణాలాతలాఘవమ్‌ ॥ 28 
పదవిభాగము:- యమః, అపి, 09906, భూమిమ్‌, దండేన, అస్తమితత్విషా, కురుతే, 
అస్మిన్‌, అమోఘే, అపి, నిర్వాణాలాతలాఘవమ్‌. 
అన్వయక్రమము:- అస్తమితత్విషా దండేన యమః అపి భూమిం విలిఖన్‌ అమోఘే 
అపి అస్మిన్‌ నిర్వాణ+అలాతలాఘవమ్‌ కురుతే । 


కః! 


62 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


ప్రతిపదార్థము:- అస్తమితత్విషా - ఆరిపోయిన తేజస్సు కలదైన, దండేన - 
'కాలదండి మను నాయుధముతో, యమః+ అపి - యముడును, భూమిమ్‌ - 
నేలను, విలిఖన్‌ - 6९७, అమోఘే + అపి - వమ్ముగానిదైనను, అస్మిన్‌ - 
దీనియందు (కాలదండాయుధమునకు), నిర్వాణ + అలాతలాఘవమ్‌ - ఆరిన 
కొజవియొక్క దీనత్వమును, కురుతే - చేయుచున్నాడు. 


తాత్పర్యము: - ఆరిపోయిన తేజస్సుగలదైన 'కాలదండ” మను నాయుధముతో 
యముడును నేలను గీబుచు, వమ్ముగానిదైనను ఆ దండమందు (నకు) ఆరిన 
కొజవియొక్క దీనత్వమును చేయుచున్నాడు (కలిగించినాడు) 
విభక్తులు / క్రియలు: - . అస్తమితత్విషా - త్విషా, धऽ, త్విడ్భిః, ; షకారాన్త పుంలింగ 
5 త్విష్‌శబ్దము తృ. 9 2. 50S - దండేన, దండాభ్యామ్‌, ७०8, ; అకారాన్త పుంలింగ ८६४६०२० 
(6.0 3. యమః - యమః, యమౌ, యమాః ; అకారాన్త పుంలింగ యమ శబ్దము 5.9 4. 
అపి - అవ్యయము 5 భూమిమ్‌ - భూమిమ్‌, భూమీ, భూమీః ; ఇకారాన్త ३9०7 భూమిశబ్దము 
80.9 6. విలిఖన్‌ - విలిఖన్‌, విలిఖన్నౌ, విలిఖన్తః శత్రన్తః ; తకారాన్త పుంలింగ విలిఖత్‌ శబ్దము 7. 
oD - అమోఘే, అమోఘయోః, అమోఘేషు; ७७०००७ పుంలింగ అమోఘ శబ్దము స.ఏ 8. 
అస్మిన్‌ - అస్మిన్‌ , ఏనయోః, ఏషు; మకారాన్త పుంలింగ ఇదమ్‌ శబ్దము స.ఏ 9. ని...లాఘవమ్‌- 
లాఘవమ్‌, లాఘవే, లాఘవాని; ७७०००७ నపుంసకలింగ....లాఘవ శబ్దము ద్వి.ఏ 0. కురుతే - 
క్రియ (०७ ప్రథమపురుషైకవచనమ్‌) 
సమాసాలు: - 
. అస్తమితత్విషా- అస్తమ్‌ + ఇత + త్విషా - అస్తమితాః త్విషు యస్య 
(బహువ్రీహి) సః, తేన. 
2. అమోఘే - న మోఘః; అమోఘః (నజ్‌తత్పురుషు తస్మిన్‌. 
3. నిర్వాణాలాతలాఘవమ్‌ - 80०७७७ తత్‌ అలాతమ్‌ (కర్మధా) 
నిర్వాణాలాతమ్‌ ; నిర్వాణాలాతస్య లాఘవమ్‌ (షత) నిర్వాణాతలాఘవమ్‌. 





సంధులు: - 

l. యమః + అపి - యమో౭ పి - ఉత్వాదేశసన్థిః 

2. కురుతే + అస్మిన్‌ - కురుతే౭_స్మిన్‌ - పూర్వరూపసన్షిః 

3. దండేన + అస్తమిత - దండేనాస్తమిత - సవర్ణదీర్హసన్థిః 
. అస్మిన్‌ + అమోఘ - అస్మిన్నమోఘే - జముడాగమః 
అమోఘ + అపి - అమోఘే£ పి - ०९४००४68 


ol > 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 63 


జముడాగమః - జమో హ్రస్వాదచి = (సూ. 8-3-32). 
హస్వమునకు పరముగా నున్న 'జణనిలకు పరముగానున్న అచ్చునకు క్రమముగ 
“'జణనిలు ఆగమముగ వచ్చును. (జణనిలకు ద్విత్వము వచ్చును.) 
పదవ్యుత్పత్తి - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 

I. యమః- ఎ) యమయతి నియమయతి జీవానాం ఫలాఫలమితి । యమ్‌ అచ్‌. 
బి) శ్లో; శమనః సమవర్తీ చ ప్రేతపతిః పితృపతిశ్చ కీనాశః । 


వైవస్వతః కృతాన్తః కాలిందీసోదరః కాలః ॥ 7% 
శ్లో शड ధర్మరాజశ్చ యమో ८४६३४6१ హరిః । 
దక్షిణాశాపతిః సద్భిః శ్రాద్ధదేవశ్చ కథ్యతే ॥ 72 


అని హలాయుధకోశము 'యమి శబ్దమునకు 6 నామములను పేర్కొన్నది. 
సి) శ్లో; దత్తాభయే త్వయి యమాదపి దజ్జధారే 
సంజీవిత శ్చిశురయం యమ చేయమద్ధిః | 
శమ్బూక ఏష శిరసా చరణౌ నతస్తే 
సత్సంగజాని నిధనాన్యపి తారయన్తి ॥ ఉత్తరరామచరితమ్‌ 2-2 
“యమునివలనను అభయమిచ్చినవాడవై నీవు దండము ధరించినవాడవు కాగా 
ఈ బాలుడు (బ్రతికింపబడినాడు. నాకును ఈ శుభసంపద (కలిగినది)....” 
డి) మహాభారతమునగల 'సావిత్రోపాఖ్యానము'ను ఇట అనుసంధానము 
చేసికొనదగును. 
ఇ) శ్లో! ఇంద్రో వహ్నిః పితృపతిర్నైర్భృతో వరుణో మరుత్‌ । 
కుబేర ఈశః పతయః పూర్వాదీనాం దిశాం క్రమాత్‌ ॥ 
అ.కో. [-2-4 
. ఇంద్రుడు (తూర్పు) 2. అగ్ని (ఆగ్నేయము) 3. యముడు (దక్షిణము) 4. 
నిర్భతి (నైర్భతి 5. వరుణుడు (పడమర) 6 మరుత్తు (వాయవ్యము) 7. కుబేరుడు 
(ఉత్తరము) 8. ఈశానుడు (ఐశాని) 
ఎఫ్‌) ఇట “కరోవనిషత్తునగల “యమ - నచికేతి సంవాదమును 
అనుసంధానము చేసికొనదగును. 
క్రియాదర్భము: - కురుతే - డుకృణ్‌ (కృ) కరణే (చేయుట) సకర్మకమ్‌, అనిట్‌ 
(ఉభయ) అత్మనేపదీ. తనాదిప్రకరణమ్‌ (8) లట్‌. 


32 


64 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


(ప్రథమపురుషరూపాలు - కురుతే -కుర్వాతే - కుర్వతే (ఆత్మనేపదీ) 
కరోతి - కురుతః - 5८९) (పరస్మై పదీ) 


అలంకారములు: - ఇట “నిదర్శనాలంకారి మున్నదని చెప్పదగును. 


శ్లో అమీ చ కథమాదిత్యాః 

ప్రతాపక్షతిశీతలాః । 

చిత్రన్యన్తా ఇవ గతాః 

(ప్రకామాలోకనీయతామ్‌ ॥ 24 
పదవిభాగము :- అమీ, చ, కథమ్‌, ఆదిత్యాః, ప్రతాపక్షతిశీతలాః, చిత్రన్యస్తాః, 
ఇవ, గతాః, ప్రకామాలోకనీయతామ్‌. 
అన్వయక్రమము:- ప్రతాపక్షతిశీతలాః అమీ ७6७% చ కథం చిత్రన్యస్తాః ఇవ 
ప్రకామాలోకనీయతాం గతాః । 
ప్రతిపదార్థము:- ప్రతాపక్షతిశీతలాః - తేజోనాశనముచే చల్లగానున్న అమీ - 
ఈ, ఆదిత్యాః చ - పండ్రైెండుగురు సూర్యులు, కథమ్‌ - ఏల, చిత్రన్యస్తాః + 
ఇవ - చిత్తరువునందుంచబడినవారివలె, ప్రకామాలోకనీయతామ్‌ - మిక్కిలి 
చూడదగియుండుటను, గతాః - పొందిరి. 
తాత్పర్యము :- తేజము కోల్పోయి చల్లగానున్న ఈ పంద్రెండుగురు సూర్యులు 
ఏల చిత్తరువునుందుంచబడిన వారివలె మిక్కిలి చూడదగియుండుటను పొందిరి. 
విభక్తులు / క్రియలు:- L. ప్రతాపక్షతిశీతలాః - శీతలః, శీతలౌ, శీతలాః,; ७७०००७ పుంలింగ 
శీతలశబ్దము (४.७ 2. అమీ - అసౌ, అమూ, అమీ; సకారాన్త పుంలింగ అదశ్శబ్దము (४.७ 3. 


ఆదిత్యాః - ఆదిత్యః, ఆదిత్యా, ఆదిత్యాః,; అకారాన్త పుంలింగ ఆదిత్యశబ్దము. (४.७ 4. చ, కథమ్‌, 
ఇవ అవ్యయాలు 5. చిత్రన్యస్తాః - చిత్రన్యస్తః, చిత్రన్యస్తా, చిత్రన్యస్తాః ; అకారాన్త పుంలింగ 


చిత్రన్యస్తశబ్దము 6. ప్రకామాలోకనీయతామ్‌ - ... నీయతామ్‌, నీయతే, నీయతాః, ; ७००० 
[6906 నీయతా శబ్దము 7. గతాః - గతః, గతౌ, గతాః, ; అకారాన్త పుంలింగ గత శబ్దము ప్ర. ७. 
సంధులు: - 


L. చిత్రన్యస్తాః + ఇవ - చిత్రన్యస్తా ఇవ - DISD: 
2. ప్రకామ + ఆలోక - ప్రకామాలోక - సవర్ణదీర్ణసన్థిః 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 65 


సమాసాలు :- 


. ప్రతాపక్షతిశీతలాః - ప్రకృష్ణు తాపః ప్రతాపః (గతితత్పురుషు, ప్రతాపస్య 


క్షతిః ప్రతాపక్షతిః (ష.త) ప్రతాపక్షత్యా శీతలాః (తృ. €) | 
2. చిత్రన్యస్తాః - చిత్రే న్యస్తాః (స.త) । 


3. ప్రకామాలోకనీయతామ్‌ - ప్రకామమ్‌ ఆలోకనీయతా (సుప్పుపాసమాసః) 
తామ్‌ । 


పాఠాన్తరాలు: - ప్రతాపక్షతిశీతలాః - ప్రతాపక్షయశీతలాః 


పదవ్యుత్పత్తి 


- నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు 


) ఆదిత్యాః - ఎ) ఆదిత్యః - పుం అదితేరాదిత్యస్య వా అపత్యమ్‌ + ణ్య 


బి) శ్లో | 


శ్లో | 


అని “ఆదిత్య” శబ్దమునకు 47 నామములను 'హలాయుధకోశము” పేర్మొన్నది. 


సి శ్లో | 


(పా. 4ఉ--85) 


ఆదిత్యః సవితా సహస్రకిరణః ప్రద్యోతనో భాస్మర 
స్తిగ్మాంశుస్తరణిస్తథా దినమణిర్భాస్వాన్వివస్వాన్షరిః । 
మార్తణ్ఞస్తపనో వికర్తన ఇనః పూషా పతంగో భగః 

సూర్యో గోపతిరర్యమా దినకరః సూరోంశుమాలీ రవిః ॥ 35 
మిహిరో విరోచనో౭_రృస్తిమిరరిపుర్ణుమణిరంశుమానంశుః । 


హరిదశ్వః సప్తాశ్వ ప్రభాకరో భానుమాన్ఫానుః ॥ 36 
(బధ్నో హంసః ఖగో మిత్రశ్చిత్రభానురహర్చతిః । 
కర్మసాక్షీ జగచ్చక్షుర్వాదశాత్మా త్రయీతనుః ॥ 37 


భర్గోంశశ్చార్యమా చైవ 8980७ థ వరుణస్తథా। 

సవితా చైవధాతా చ వివస్వాంశ్చ మహాబలః ॥ 

త్వష్టా పూషా తథైవేన్లో ద్వాదశో విష్ణురుచ్యతే । 

ఇత్యేతే ద్వాదశాదిత్యాః కశ్యపస్యాత్మసంభవాః ॥ 

మహాభారతే - శాన్తిపర్వే 207 - 7,8 

అంశో భగశ్చ మిత్రశ్చ వరుణశ్చ జలేశ్వరః । 

తథా ధాతార్యమా చైవ జయనో భాస్మరస్తథా॥ 

త్వష్టా పూషా తథైవేన్లో ద్వాదశో విష్ణురుచ్యతే । 

ఇత్యేతే ద్వాదశాదిత్యాః కాశ్యపేయా ఇతి [శ్రుతిః ॥ 

మహాభారతే అనుశాసనపర్వే 255 - 5,6 


66 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


వీరినే, విష్ణుపురాణము -5, 8, 82 మజియు మత్స్యపురాణము 6-3, 4 
న్ను పేరా న్నవి. 

డి 6,7,8 అని “ఆదిత్యులను బుగ్వేదము ఇలా పేరా న్నది. 

. శృణోతు మిత్రో అర్య భగో నస్తువిజాతో వరుణో దక్షో అంశః॥ 


227/7. 
2. 'దేవా ఆదిత్యా యే సప్త తేభిః సోమాభిరక్ష న ఇంద్రాయేన్లో పరిస్రవి 
9. మతాల 


3. 'అష్టా పుత్రాసో అదితేః యే జాతాః తన్వస్పరి” 0. 72-8 
అథర్వణవేదము “8 మంది ఆదిత్యులను మాత్రమే పేర్ళొన్నది. 
ఇ) శో అరుణో మాఘమాసే తు సూర్యో వై ఫాల్లునే తథా। 
చైత్రే మాసి చ వేదజ్ఞో వైశాఖే తపనః స్మృతః ॥ 
శ్లో॥ _ జ్యేష్టే మాసి ड ఆషాఢే తపతే రవిః | 
గభస్తిః శ్రావణే మాసే యమో భాద్రపదే తథా॥ 
శ్లో; छ హిరణ్యరేతాశ్ళ కార్తికే చ దివాకరః । 
మార్గశీర్నే తపేన్మిత్రః పౌషే విష్ణుసనాతనః ॥ 
శ్లో; छल ద్వాదశాదిత్యాః కాశ్యపేయాః ప్రకీర్తితాః ॥ 
ఎఫ్‌)శ్లో॥ ధాతా మిత్రో౭_ ర్యమా రుద్రో వరుణః సూర్య ఏవ చ। 
భగో వివస్వాన్‌ పూషా చ సవితా దశమః స్మృతః ॥ 
శ్లో ఏకాదశ స్తథా త్వష్టా 95० ఉచ్యతే । 
డి) 'దగ్గుం విశ్వం దహనకరిణైర్నోదితా ద్వాదశార్యా 
వాతా వాతా దిశి దిశి న వా సప్తథా సప్త భిన్నాః । 
ఛన్నం మేఘైర్న గగనతలం పుష్మరావర్తకాద్యైః 
పాపం పాపాః కథయత కథం శౌర్యరాశేః పితుర్మే I 8 
వేణీసంహారమ్‌ - 3 ७०४४ 
“పన్నిద్దరైన సూర్యులు అగ్నికిరణములతో ప్రపంచమును దహించుటకొబకు 
ఉదయించనే లేదు. ఏడుగా విడిపోయిన ఏడు ప్రచండ వాయువులు అన్నిదిక్కుల 
యందు వీచుటలేదు. ఆకాశము పుష్మరావర్తకాదులైన వేథుములతో 
ఆవరింపబడలేదు. ఓ పాపులారా! పరాక్రమరాశియైన నా తండ్రియొక్క 
అమంగళమును ఎట్లు పలుకుచున్నారు. ప్రకయమేదో సంభవింపక నా తండ్రి 


రామోరావిరచితమృణాళి నీవ్యాఖ్యా 67 


SR అనుట భావము. ప్రళయకాలము-ఎలా ఉంటుందో చెప్పక 
చెప్పినట్లయినది. 
హెచ్‌) ఇట-) ఆదిత్యహృదయము 2) జగన్నాథనుధాలహరి 3) 
బుగ్వేదసూర్యసూక్తము 4) సాంబపంచాళికా - పరింతురు గాక. 
8) दूँ. ప్రాహుర్దాదశధా స్థితస్య మునయో యత్తేజసః కారణం 
భర్తారం భువనత్రయస్య సుషువే యద్యజ్ఞభాగేశ్వరమ్‌ | 
యస్మిన్నాత్మభవః పరో౭_పి పురుషశ్చక్రే భవాయాస్పదం 
ద్వంద్వం దక్షమరీచిసంభవమిదం తత్రృష్టురేకాన్నరమ్‌॥ 
- అభిజ్ఞానశాకున్తలే సప్తమాంకే 
“అదితి కాశ్యప దంపతులను చూచి నేను కృతకృత్యుడనైతిని. మునులు 
ద్వాదశమాసములందు ద్వాదశమూర్తులుగా ఉండెడి సూర్యునకు జననీ జనకులు 
అయినట్టివారుగా వీరినిగూర్చి వర్ణించుచుందురు....” 
జె) శ్లో! _హిరణ్యవర్ణం యం గర్భమదితిర్చైత్యనాశనమ్‌ । 
ఏకం ద్వాదశధా జిజ్జే తస్మై సూర్యాత్మనే నమః ॥ 
భీష్మస్తవరాజమ్‌ - 4 
'కశ్యప ప్రజాపతి భార్యయైన అదితిదేవి ఎవనిని బంగారు వన్నె కలిగి దితి 
సంతానమైన రాక్షసులను నాశనము చేయునట్టియు, ఒక్కడే అయిన వానిని 
పంద్రెండు రూపులు గలవానినిగా కనెనో, సూర్యస్వరూపుడగు, ఆ మహావిష్ణువునకు 
నమస్కారము. 
అలంకారములు:- ఇట 'ఉత్రేక్షాలంకారిమున్నదని చెప్పదగును. తేరిపాజ 
చూడరాని ద్వాదశాదిత్యులు. చిత్తురువునందు వలె చూడశక్యులైనారని 
७88070७ నిట “ఉత్రేక్షాలంకారిమున్నదని చెప్పబడినది. 


శ్లో | పర్యాకులత్వాన్మరుతాం 
వేగభంగోల నుమీయతే । 
అంభసామోఘసంరోధః 
ప్రతీపగమనాదివ ॥ 25 
పదవిభాగము: - పర్యాకులత్వాత్‌, మరుతామ్‌, వేగభంగః, అనుమీయతే, అంభసామ్‌, 
ఓఘసంరోధః, ప్రతీపగమనాత్‌, ఇవ. 


34 


68 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


అన్వయ(క్రమము:- మరుతామ్‌ పర్యాకులత్వాత్‌ వేగభంగః అంభసామ్‌ 
ప్రతీపగమనాత్‌ ఓఘసంరోధః ఇవ అనుమీయతే | 


ప్రతిపదార్థము:- మరుతామ్‌ - వాయువులయొక్క పర్యాకులత్వాత్‌ - 
తడబాటువలన, వేగభంగః - వేగమునకు భంగము, అంభసామ్‌ - నీళ్ల్హయొక్క 
ప్రతీపగమనాత్‌ - వెనుదిరుగుటవలన, ఓఘసంరోధః+ ఇవ - ప్రవాహమునకు 
(ప్రతిబంధకమువలె, అనుమీయతే - ఊహింపబడుచున్నది. 


తాత్పర్యము - వాయువులయొక్క తడబాటువలన వేగమునకు భంగము, నీళ్లయొక్క 
వెనుదిరుగుటవలన ప్రవాహమునకు ప్రతిబంధకమువలె, ఊహించబడుచున్నది. 


విభక్తులు/క్రియలు: - . మరుతామ్‌ - మరుత ३, మరుతో ३, మరుతామ్‌, తకారాన్త పుంలింగ 
మరుచ్చబ్దము. ॐ. 2. పర్యాకులత్వాత్‌ - పర్యాకులత్వాత్‌, పర్యాకులత్వాభ్యామ్‌, పర్యాకులత్వేభ్య 3 
; ७5०००६ నపుంసకలింగ పర్యాకులత్వ శబ్దము. పంచమీవిభక్తి ఏకవచనము. 3. వేగభంగ 8 - 
వేగభంగః, వేగభంగా, వేగభంగా ४, ; ७३०००७ పుంలింగ వేగభంగ శబ్దము ప్ర.ఏ 4. అంభసామ్‌ 
అంభస ४, అంభసో ३, అంభసామ్‌, ; సకారాన్త పుంలింగ అంభస్‌ శబ్దము. ష.బ 5. ప్రతీపగమనాత్‌ 
ప్రతీపగమనాత్‌, ప్రతీపగమనాభ్యామ్‌, ప్రతీపగమనేభ్య * ;అకారాన్త నపుంసకలింగ ప్రతీపగమన 
శబ్దము . పం.ఏ 6. ఓఘసంరోధ 8 - ఓఘ సంరోధ 8, ఓఘసంరోధౌ, ఓఘసంరోధా ४, ;అకారాన్త 
పుంలింగ వేగసంరోధ శబ్దము. (४. 7. అనుమీయతే - క్రియ మీజ్‌ (హింసాయామ్‌) లట్‌ 
ప్రథమపురు షైకవచనమ్‌. 


సమాసాలు :- 
. వేగభంగః - వేగస్య భంగః (షత) 
2. ప్రతీపగమనాత్‌ - ప్రతీపం చ తద్‌ గమనమ్‌ (కర్మధా) ప్రతీపగమనమ్‌, 
తస్మాత్‌ 
3. ఓఘసంరోధః - ఓఘస్య సంరోధః (షత) 
సంధులు: - 
]. పరి + ఆకులత్వాత్‌ - పర్యాకులత్వాత్‌ (యణాదేశసన్థిఐ 
2. ఆకులత్వాత్‌ + మరుతామ్‌ - ఆకులత్వాన్మరుతామ్‌ (అనునాసికసంధిః) 
3. వేగభంగః +అనుమీయతే - వేగభంగో౭_నుమీయతే (ఉత్వ్వాదేశసనిః) 
4. గమనాత్‌ ఇవ - గమనాదివ - జశ్వసంధిః Spero జశో _ 3. 
అనునాసికసన్థిః యరో 9 నునాసికే అనునాసికో వా (సూ. 8-4-44) రహలు 
తప్ప తక్కిన పదాంతమందలి ०९१०४० (యగ్రులకు) అనునాసికవర్ణము పరముగా 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 69 


నున్నచో ఆయా వర్గలకు సంబంధించిన అనునాసిక ( ఇమజణన) వర్ణమాదేశముగ 
వికల్పముగ వచ్చును. 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రమాణాలు: - 
l. మరుత్‌ - ఎ) మ్రియతే ప్రాణినో యదభావాదితి । మృ బాహులకాత్‌ ఉత్‌ | 
బి) శ్లో। పవనః శ్వసనో వాయుర్శ్మరుదనిలో మారుతో జగత్రాణః । 
పృషదశ్వః పవమానః ప్రభంజనః స్పర్శనో వాతః ॥ 75 
శో నభస్వాన్మాతరిశ్వా చ సమీరశ్చ సమీరణః । 
సదాగతిర్గన్థవాహో హరిః ప్రోకో మహాబలః ॥ 76 
అని హలాయుధకోశము 'మరుత్‌ శబ్దమునకు 20 నామములను పేర్కొన్నది. 
సి) మరుతామ్‌ - వాయూనామ్‌ । అష్టానాం, మతాన్తరేణ 49 సప్తసప్తానామితి 
వా! “సమీరమారుతమరుజ్ఞ్జగత్రాణ సమీరణాః ? ఇత్యమరః । తే चण्ड? భవన్తి, 
తథా చ స్మృతిః - 
శ్లో గగనః స్పర్శనో వాయురనిలో మారుతస్తథా । 
ప్రాణః ప్రాణేశజీవో చ మరుతోల_ష్టా ప్రకీర్తితాః ॥ ఇతి 
డి) శ్లో॥ భృశతాపభృతా మయా భవాన్‌ 
మరుదాసాది తుషారసాయకాన్‌ । 
ధనినామితరః సతాం పున- 
ర్లుణవత్సం నిధిరేవ SPN 
ఇ) శ్లో 88 దర్శితవిక్రియం సుతం 
మరుతః కోపపరీతమానసమ్‌ । 
ఉపస్వాంత్వయితుం మహీపతి - 
8९८० దుష్టమివోపచక్రమే॥ _ కిరాతార్జునీయే 2-25 
“ఇట్లు ప్రదర్శింపబడిన మనోవికారము కలిగి కోపముచే నిండిన మనస్సుగల 
వాయుపుత్రుని ధర్మరాజు దుష్టమైన యేనుగువలె శాంతపరచుటకుపక్రమించెను. 
ఎఫ్‌) మత్స్యపురాణము 7వ అధ్యాయము 49 మరుత్తుల జన్మవృత్తాన్హాన్ని 
వివరంగా తెలుపుతుంది. 
శ్లో; “*...తతస్తదన్నరం లబ్బ్వా ప్రవిష్టస్తు శచీపతిః ॥ 54 
శ్లో; ॐ సప్తధా చక్రే తం గర్భం త్రిదశాధిపః 
తతః సప్పైవ తే జాతాః కుమారాః సూర్యవర్చసః ॥ 55 


నైషధీయచరితే 2-58 
35 


70 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


दूँ. 60568 సప్త తే బాలా నిషిద్దా గిరిదారిణా । 


భూయో౭_పి రుదతశ్చైతానేకైకం సప్తధా హరిః॥ 56 
శో చిచ్చేద వృత్రహనా వై పునస్తదుదరే స్థితః । 

ఏవ మేకోనపజ్బాశద్‌ భూత్వా తే రురుదుర్చశమ్‌ ॥ 57 
శ్లో యస్మాన్మా రుదతేత్యుక్తా ४०८४९, గర్భసంస్థితాః । 

మరుతో నామ తే నామ్నా భవన్తు మఖభాగినః ॥ 62 


జి) శ్లో॥ విభజ్య పంచధాత్మానం వాయుర్భూత్వా శరీరగః | 
యశ్చేష్టయతి భూతాని తస్మై వాయ్వాత్మనే నమః ॥ 
భీష్మస్తవరాజము -68 

ఏ దేవుడు తన్ను ఐదువిధములుగ (పంచప్రాణములుగ) విభాగించి శరీర 
మంతయు వ్యాపించిన ప్రాణాది వాయువుగ నుండి ప్రాణికోట్లను శరీరేంద్రియముల 
వ్యాపారములను కదలికను గల వానినిగా చేయుచున్నాడో ఆ వాయుస్వరూపుడుగు 
ఆ గోవిందునకు నమస్కారము. 
క్రియాదర్శము: - అనుమీయతే - అను 65576, 89७ (హింసాయామ్‌) 
హింసించుట, 85076 ప్రకరణమ్‌(4), ఆత్మనేపదీ, అనిట్‌, అకర్మకమ్‌. లట్‌ ప్రథమ 
పురుషైకవచనమ్‌. 
రూపాలు:- అనుమీయతే - అనుమీయేతే - అనుమీయన్తె 
అలంకారములు:- ఇట “ఉపమాలంకారి మున్నదని చెప్పదగును. 


डा ఆవర్ణితజటామౌలి- 

విలమ్బిశశికోటయః । 

రుద్రాణామపి २०००५०४ 

క్రతహుంకారశంసినః ॥ 26 
పదవిభాగము: - ఆవర్థిత...కోటయః, రుద్రాణామ్‌, అపి, మూర్జానః, క్షతహుం 
కారశంసినః । 
అన్వయ క్రమము: - ఆవర్డిత.. కోటయః రుద్రాణామ్‌ అపి మూర్దానః క్షత... శంసినః 
ప్రతిపదార్థము: - ఆవర్థిత..కోటయః, ७८७ - (పరాభవదుఃఖమువలన) 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 7 


వాలియున్న, జటామౌలి- జడముడులయందు, 0०७०६ - వ్రేలబడియున్న, 
శశికోటయః - చంద్రరేఖలుగలవై, రుద్రాణామ్‌ - రుద్రులయొక్క మూర్చానః 
అపి - శిరస్సులును, క్షత... శంసినః - క్షత - నశించిన, హుంకార- 
హుంకారమును, శంసినః - చెప్పుచున్నవి. 


తాత్పర్యము: - వాలియున్న జడముడులయందు వ్రేలబడియున్న చంద్రరేఖలుగలవై, 
రుద్రులయొక్క శిరస్సులును నశించిన హుంకారమును చెప్పుచున్నవి. 

విభక్తులు / క్రియలు:- L ఆవ... కోటయః - 8863, కోటీ, కోటయః, ; ఇకారాన్త పుంలింగ... 
కోటి శబ్దము. ప్ర.బ 2. రుద్రాణామ్‌ - రుద్రస్య, రుద్రయోః, రుద్రాణామ్‌, ; అకారాన్త పుంలింగ 
రుద్రశబ్దము షబ 3. మూర్ధానః - మూర్తా, మూర్తానౌ, మూర్గానః, ; నకారాన్త పుంలింగ మూరన్‌ 
శబ్దము (6.० 4. అపి - అవ్యయము 5. క్షత ..శంసినః - శంసీ, శంసినౌ, శంసినః ; నకారాన్త 
పుంలింగ... శంసిన్‌ శబ్దము  ప్ర.బ. 

సమాసాలు :- 

l. ఆవర్థితజటామౌలివిలమ్బిశశికోటయః - జటానాం మౌలయః (షత) 
జటామౌలయః, ७5 छद्‌) తే జటామౌలయః (కర్మధా) ७४8४ 
జటామౌలిషు విలమృన్తె ఇతి తాః (ఉపపదతత్పురుషు ;శశికోటయః శశినాం 
కోటయః (షత) ఆవర్షితజటామౌలివిలమ్బిన్యః జటాకోటయః యేషామ్‌ 
(బహువ్రీహి) తే. 

2. క్షత్రహుంకారశంసినః - క్షతశ్చాసా హుంకారః (కర్మధా) క్షతహుంకారః ; 
క్షతహుంకారమ్‌ శంసన్తీతి (ఉపపదతత్సు) తే. 


పాఠాంతరాలు:- క్షతహుంకారశంసినః - క్షతాహంకారశంసినః 


SB - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
. రుద్రాణామ్‌ - రుద్రాః - రుద్రః - 
ఎ) రోదయతీతి, రుద్‌ + ణిచ్‌ + 569००6 చి ఇతి రక్‌ ణేశ్ళ లుక్‌. 
బి) శో అజైకపాదహిర్భుధ్యో విరూపాక్షోల_ द రైవతః । 
హరశ్చ బహురూపశ్చ త్ర్యంబకశ్చ సురేశ్వరః ॥ 
दूँ. సావిత్రశ్చ జయన్తశ్చ పినాకీ చాపరాజితః । 
ఏకాదశైతే కథితాః రుద్రాప్రిభువనేశ్వరాః ॥ 
మహాభారతే శాంతిపర్వే - 207 - 20,2] 


36 


72 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


సి) శ్లో రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్‌, 
వసూనాం పావకశ్చాస్మి మేరుళ్ళిఖరిణామహమ్‌ ॥ భ. 0-23 
భగవద్గీత - 0వ అధ్యాయము - విభూతియోగములో, “రుద్రులలో నేను 
శంకరుడను”... అని చెప్పియున్నాడు. ఏకాదశరుద్రులెవరనిన 
శ్లో; ४०66) బహురూపశ్చ త్ర్యంబకశ్చాపరాజితః । 
వృషాకపిశ్చ శమ్ముశ్చ కపర్దీరైవతస్తథా ॥ 
శ! మృగవ్యాధశ్చ శర్వశ్చ కపాలీ చ విశామృతే | 
ఏకాదశైతే కథితా రుద్రాస్రిభువనేశ్వరాః ॥ హరివంశమ్‌ 
]. హరుడు 2. బహురూపుడు 3. (०७४००७ 4. అపరాజితుడు 5. వృషాకపి, 
6. శంభువు 7. $589 8. రైవతుడు 9. మృగవ్యాధుడు ]0. శర్వుడు . కపాలి 
పైవారిలో శంభువు / శంకరుడు నాయకుడు. ఆయనయే లోకమునకు కల్యాణము 
నొనగూర్చును. అప్పుడప్పుడు ఆయన నాట్యమాడుచుండునుగాన ఆయనను 
నటరాజనియు పిలుతురు. RYE గలిగి మొరపెట్టుకొనువారి మొరలను ఆలకించి 
వరములనొసంగును. అందువలననే ఆయనను భోళాశంకరుడనినారు. - శ్రీ 
భగవద్దీతామృతతరంగిణి. 
డి) శ్లో॥ _ అజైకపాదహిర్భుధ్యుః పినాకీ చాపరాజితః । 
బుతుశ్చ పితృరూపశ్చ (४६०७४) మహేశ్వరః I 
శో వృషాకపిశ్చ శమ్భుశ్చ 55३9 _ థేశ్వరస్తథా I 
అనుశాసనపర్వే -255 - 2,83 
రుద్రులకు నాయకుడు “శివుడు” 
ఇ) మరిన్ని వివరములకు 'నిరుక్తు 0-7 చూడగలరు. 
ఎఫ్‌) “హుంకారశస్తా OEP” - హుంకారాస్త్రములను కలిగినవారు రుద్రులు. 
జి) శ్లో! శూలినే త్రిదశేశాయ త్ర్యంబకాయ మహాత్మనే! 
భస్మదిగ్గోర్టలింగాయ తస్మై రుద్రాత్మనే నమః ॥ 
భీష్మస్తవరాజము - 93 
“ఎవడు త్రిశూలమును ధరించి దేవతలకు బ్రభువై మూడు నేత్రములు గల 
మహాత్ముడై భస్మమంతట నలందియుండి ధవలకాంతుల వెదజల్లుచూ 
ఊర్థ్వలింగస్వరూపుడై వెలయుచున్నాడో రుద్రస్వరూపుడగు పరబ్రహ్మమునకు నా 
విష్ణువునకు నమస్మారము చేయుచున్నాను. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 73 


అలంకారములు:- అత్ర 889 నమనే 36729 లంకారస్యావి నమనం 
స్వభావసిద్ధమితి స్వభావోక్తిరలాంకరః 


శో ప్ర నై ప్ర 
క్స్‌ _లబ్ధిప్రతిష్థాః ప్రథమం 

యూయం కిం బలవత్తరైః । 

అపవాదైరివోత్సర్లాః 

కృతవ్యావృత్తయః పరైః ॥ 27 
పదవిభాగము: - లబ్ధప్రతిష్టాః, SRD, DD, కిమ్‌, బలవత్తరైః, అపవాదైః 
ఇవ, ఉత్సర్గాః, కృతవ్యావృత్తయః, పరైః । 
అన్వయక్రమము:- ప్రథమం లబ్ధిప్రతివ్థాః యూయం బలవత్తరైః పరైః ఉత్సర్గాః 
అపవాదైః ఇవ కిమ్‌ కృతవ్యావృత్తయః (कळक) । 
ప్రతిపదార్థము: - ప్రథమం - పూర్వము, లబ్ద ప్రతిష్టాః - లబ్ధిప్రతిష్టులగు, యూయమ్‌ 
- మీరు, బలవత్తరైః - ఎక్కువ బలముకలవారగు, పరైః - శత్రువులచేత, ఉత్సర్గాః 
- సాధారణ న్యాయములు, అపవాదైః + ఇవ - విశేష న్యాయముల చేతను వలె, 
కృతవ్యావృత్తయః కిమ్‌ - చేయబడిన ప్రతిష్టా భంగముకలవారైతిరా? 
తాత్పర్యము:- పూర్వము లబ్ధప్రతిష్టులగు మీరు ఎక్కువబలముకలవారగు శత్రువుల 
చేత, సాధారణన్యాయములు విశేషన్యాయముల చేతనువలె, చేయబడిన 
ప్రతివ్రాభంగము కలవారైతిరా? 
విభక్తులు / క్రియలు:- L. ప్రథమమ్‌ - అవ్యయము. ఇవ - అవ్యయము కిమ్‌ - అవ్యయము 
2. లబ్ధిప్రతివ్యాః - ०६६8३, లబ్ద ప్రతిష్టా, లబ్దప్రతిష్టాః, అకారాన్త పుంలింగ ०४8४४9 
(6.9 3. యూయమ్‌ - త్వమ్‌, యువామ్‌, యూయమ్‌, దకారాన్త పుంలింగ యుష్మచ్చబ్దము ప్ర.ఏ 
4. బలవత్తరైః - బలవత్తరేణ, బలవత్తరాభ్యామ్‌, బలవత్తరైః, అకారాన్త పుంలింగ బలవత్తర శబ్దము 
తృ.బ 5. పరైః - పరేణ, పరాభ్యామ్‌, పరైః అకారాన్త పుంలింగ పరశబ్దము. తృ.బ 6. ఉత్ప్సర్గాః - 
७९६१७४, ఉత్సర్జా ఉత్సర్గాః అకారాన్త పుంలింగ ఉత్సర్గశబ్దము (6.० 7. అపవాదైః - అపవాదేన, 
అపవాదాభ్యామ్‌, అపవాదైః, అకారాన్త పుంలింగ అపవాదశబ్దము. 8. కృతవ్యావృత్తయః - కృతవ్యావృత్తిః 
కృతవ్యావృత్తీ, కృతవ్యావృత్తయః, ఇకారాన్త పుంలింగ కృతవ్యావృత్తిశబ్బము .ప్ర.బ 
సమాసాలు: - 

. 205858 - ప్రశస్తం బలం యేషాం బలవన్వ, అతిశయేన ७०७७, 
బలవత్తరాః छेः 


74 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


2. లబ్ధప్రతిష్టాః - ०८० ప్రతిష్యా యెః (బహుప్రీహి) తే । 
3. కృతవ్యావృత్తయః - కృతా వ్యావృత్తిః యేషామ్‌ (బహువ్రీహి) తే । 
4. అపవాదైః - అపోద్యన్తే ఇతి అపవాదాః తైః అపవాదైః (?) కృద్‌వృత్తి 


సంధులు: - 
l. అపవాదైః+ ఇవ - అపవాదైరివ - 2262 
2. ఇవ+ ఉత్సరాః - ఇవోత్సర్గాః - గుణ 


° 
° 


25 
92९9 


పాఠాన్తరాలు:- యూయం కిం బలవత్తరైః - న ఖలు స బలోత్తరైః 
పదవ్యుత్పత్తి - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
.అపవాదైః - ఉత్సర్గాః 
ఎ) శ్లో; యః కశ్చన రఘూణాం హి పరమేకః పరన్తపః । 
అపవాద ఇవోత్సర్గం వ్యావర్తయితుమీశ్వరః ॥ ర.వం. 5-7 
రఘువంశీయులలో ఏ ఒక్కడైనను విశేషశాస్త్రమువలె (అపవాదము) 
శత్రుసామాన్యములోని వాడగు లవణుని (ఉత్సరము) జయింపగలడు. కావున 
రాముడు శత్రుఘ్నునే సార్థకనాముని చేయుటకు పంపెను. “ఉత్సర్గ, “అపవాది 
పదముల ప్రయోగించుటచేత కాళిదాసుకు వ్యాకరణశాస్తమందుగల అభిరుచి, 
పాటవమును సూచించబడినవి. 
&) మా హింస్యాత్సర్వభూతాని ఇతి ७९५४४, 
వాయవ్యం శ్వేతమాలభేత ఇత్యపవాదః । 
2) ఇకో యణచి (పా. 6--) ఇత్యుత్సర్గః । 
అకః సవర్ణే 965 (పా. 6--0) ఇత్యపవాదః 
3. "ळे isa general rule and “అపవాది is an exoption and it is well 


known that exceptions are more powerful than the rules, so that the 
latter have scope only in those cases which are not covered by the former. 


The general injunction మా హింస్యాత్‌ for bids all killings, but it has 
no scope in the case of the “యాజికీ హింసా” which is enjoined by the 
other sruti texts. The scope of the general injunction therefore be- 
comes restricted only to the ordinary ‘హింసా’. The ‘అపవాదాళి or par- 
ticular injuncitons thus are more powerful - R.D. Karmarkar. 
అలంకారము:- ఇట “ఉపమాలంకారమున్నదని చెప్పదగును. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 75 


శ్లో॥ ४670४ వత్సాః కిమితః 
ప్రార్థయధ్వం సమాగతాః 
మయి 89, లోకానాం 
A 9, 

రక్షా యుష్మాస్వవస్థితా i 28 
పదవిభాగము:- తత్‌, బూత, వత్సాః, కిమ్‌, ఇతః, ప్రార్థయధ్వమ్‌, సమాగతాః, 
మయి, సృష్టి, హి, లోకానామ్‌, రక్షా, యుష్మాసు, అవస్థితా. 
అన్వయ[క్రమము:- తత్‌ వత్సాః సమాగతాః (యూయమ్‌) ఇతః కిమ్‌ ప్రార్థయధ్వం 
(७७०७ హిమయి లోకానాం సృష్టి రక్షా యుష్మాసు అవస్థితా । 
ప్రతిపదార్థము: - తత్‌ - కావున, వత్సాః - బిడ్డలారా సమాగతాః యూయమ్‌-- 
కలిసికట్టుగ వచ్చిన మీరు, ఇతః - ఇటనుండి, కిమ్‌ ప్రార్థయధ్వమ్‌- ఏమి కోరెదరు?, 
బూత - చెప్పండి, హి - ఏలయన, మయి - నాయందు, లోకానామ్‌ - 
లోకములయొక్క సృష్టి - సృష్టి, రక్షా - రక్షణ, యుషాసు - మీయందు, 
అవస్థితా-ఉన్నది. 

® 

తాత్పర్యము :- బిడ్డలారా ! కలిసికట్టుగ వచ్చినమీరు ఇట నుండి ఏమికోరెదరు? 
చెప్పండి. ఏలయన నాయందు లోకముల సృష్టి, రక్షణ మీయందు, ఉన్నది. 
విభక్తులు / క్రియలు:- . తత్‌, కిమ్‌, హి, ఇతః - అవ్యయాలు 2. వత్సాః ¬ వత్సః, వత్సౌ, 
వత్సాః, అకారాన్త పుంలింగ వత్స శబ్దము. (6.० 3. సమాగతాః - సమాగతః, సమాగతౌ, సమాగతాః 
es పుంలింగ సమాగత శబ్దము. ప్ర.బ 4. బ్రూత - క్రియ (బ్రూ+లోట్‌) మధ్యమపురుష 
బహువచనము 8. gobs - క్రియ - లోట్‌ మధ్యమ పురుషబహువచనము (ప్ర + అర్‌ + 
లోట్‌) 6. మయి - మయి, ఆవయోః, అస్మాసు, ;దకారాన్త పుంలింగ అస్మచ్చబ్దము. స.ఏ 7. 
లోకానామ్‌ - లోకస్య, లోకయోః, లోకానామ్‌, ;అకారాన్త పుంలింగ లోక శబ్దము షఏ 8. రక్షా - 
రక్షా, రక్ష్మే రక్షాః; అకారాన్త (७७०6 రక్షాశబ్దము 6.9 9. యుష్మాసు - త్వయి, యువయోః, 
ने; దకారాన్త పుంలింగ యుష్మచ్చబ్దము స.బ 0. సృష్టిః - సృష్టి, సృష్టీ సృష్టయః, ఇకారాన్త 


ప్రీలింగ సృష్టిశబ్బము. (४.0. Lebron, అవస్థితే, అవస్థితాః, ఆకారాన్త స్త్రీలింగ అవస్థితా 
శబ్దము, ప్ర.ఏ. 
సమాసాలు: - 

. సమాగతాః - సమ్ఫూయ ఆగతాః, సమాగతాః, 

2. ఇతః - అస్మాదితి ఇతః 


38 


76 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


సంధులు: - 

. తత్‌+బ్రూత - ७६9९४ - LN 

2. సృష్టి+హి - 5089. - 255609 

3. యుష్మాసు+అవస్థితా - యుష్మాస్వవస్థితా యణాదేశసన్థిః 
పదవ్యుత్పత్తి - నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు 
. హి(చ) అవ్యయకోషః (879) 

'స్ఫుటార్థనిశ్చయ హేతుపాదపూరణ విశేషావధారణ ప్రత్యుక్తిషు 5582 యమ్‌” 

ఎ) స్ఫుటార్డే - छ హ్యన్యో భువి మైత్రేయ మహాభారతకృద్‌ భవేత్‌' - విష్ణుపురాణే 

బు నిశ్చయే - 'దాక్ష్యం హి సద్యః ఫలదం యదగగతః....” 

సి) హేతౌ - “సతాం హి సన్దేహపదేషు వస్తుషు ప్రమాణమన్తఃకరణ ప్రవృత్తయః 

- అభిజ్ఞానశాకున్తలమ్‌ 

డి పాదపూరణే - 'యోహి దీర్హసితాక్షస र 

ఇ) విశేషావధారణే - 3७9० హి యత్‌ సా ప్రకృతిర్దలస్య' 

డి) ప్రత్యుకౌ - “అకార్షం హి కటమ్‌” 

వాక్యపూరణే, వాక్యాలంకారే, సమృమే, అసూయాయామ్‌, శోకే చ శబ్దరత్నా 
వల్యాదిషు పఠితో౭_ యమ్‌, యథాసమృవముదాహరణాని బోధ్యాని 
క్రియాదర్శము: - L బూత - (००४ (६४००) వ్యక్తాయాం వాచి (మాట్లాడుట) 
ద్వికర్శకమ్‌, ७७, వచ్యాదేశే, (ఉభయ) ७७७, పర్శస్కైపదీ, అదాదిప్రకరణమ్‌ 
(2). లోట్‌ - మధ్యమపురుష రూపాలు - బ్రూహి/బూతాత్‌ - బ్రూతమ్‌ - బ్రూత 

2. ప్రార్థయధ్వమ్‌ - ప్ర- ఉపసర్ద, అర్థ (అర్ట్‌) ఉపయాజ్బాయామ్‌(అడుగుట) 
సకర్మకమ్‌, సేట్‌, ఆత్మనేపదీ. లోట్‌. 

మధ్యమపురుషరూపాలు: - అర్థయస్వ - అర్ధయేథామ్‌ - అరయధ్వమ్‌ 


శ్లో తతో మన్న్దానిలోద్ధూత - 
కమలాకరశోభినా । 
గురుం నేత్రసహ(ప్రేణ 
చోదయామాస వాసవః ॥ 29 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 77 


పదవిభాగము:- తతః, మన్నానిలో. .. శోభినా, గురుమ్‌, SSS, 
చోదయామాస, వాసవః । 
అన్వయక్రమము:- తతః వాసవః గురుం మన్గ్దా...శోభినా నేత్రసహధేణ 
చోదయామాస । 
ప్రతిపదార్థము: - తతః - పిమ్మట, వాసవః - ఇంధ్రుడు, గురుమ్‌ - గురువగు 
బృహస్పతిని, మన్గానిల - ఉద్దూత - కమలాకర - శోభినా = మందవాయువుచే 
కదల్చబడిన పద్మసరస్సుయొక్క శోభవంటి శోభగల, నేత్రసహ(సేణ - వెయ్యి 
కండ్లచేత, చోదయామాస - ప్రేరణచేసెను. 
తాత్పర్యము:- పిమ్మట ఇంద్రుడు గురువగు బృహస్పతిని మందవాయువుచే 
కదల్చ్బబడిన పద్మసరస్సుయొక్క శోభవంటి శోభగల వెయ్యి కండ్లచేత (ప్రేరణచేసెను. 
విభక్తులు / క్రియలు:- . తతః - అవ్యయము 2. వాసవః - వాసవః, వాసవౌ, వాసవా 
అకారాన్త పుంలింగ వాసవశబ్దము. (6.9 3. గురుమ్‌ - గురుమ్‌, గురూ, గురూన్‌, ఉకారాన్త 
పుంలింగ గురుశబ్దము. ద్వి.ఏ 4. మన్గానిల.... శోభినా - శోభినా, శోభిభ్యామ్‌, శోభిభిః ఇకారాన్త 
నపుంసకలింగ శోభిశబ్దము. తృ.ఏ 5. నేత్రసహ(స్రేణ - నేత్రసహప్రేణ, నేత్రసహస్రాభ్యామ్‌, నేత్రసహ(సైః 
అకారాన్న నపుంసకలింగ సహస్రశబ్దము. తృ. ఏ 6. చోదయామాస - క్రియ 
సమాసాలు: - 
|. మన్గానిలోద్భ్దూతకమలాకరశోభినా - మందశ్చాసౌ అనిలః (కర్మధా) 
మన్నానిలః, మన్నానిలేన ఉద్భూతః (తృ.త) మన్సానిలోద్భూతః, 
మన్గానిలో ద్దూతశ్చాసౌ కమలాకరః (కర్మధా) మనా. .. కమలాకర, మనా. శ 
కమలాకరేణ శోభతే (ఉపపదతత్సు) ఇతి తేన, మనా... శోభినా. 
2. నేత్రసహ(సేణ - నేత్రాణాం సహస్రం (ష తుతేన 
సంధులు :- 
]. తతః +మన్గా... తతో మన్నా... ఉత్తాదేశసంధిః 
2. మన్గానిల+ ఉద్దూత... మన్గానిలోద్దూత... గుణసస్థిః 
పాఠాంతరాలు:- చోదయామాస - నోదయామాస (ను + జిచ్‌ + 96) 
పదవ్యుత్పత్తి - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
క్షే బృహస్పతిమ్‌ - గురుమ్‌ 
ఎ) బృహస్పతిః - బృహతః వాచః పతిః 
పారస్మరప్రభృతీని చ సంజ్ఞాయామ్‌ (సూ 6-I-57) 


78 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


ఏతాని ససూట్‌కాని నిపాత్యన్తే నామ్ని । పారస్మరః । కిష్మింధా । వా॥ తద్‌బ్బహతోః 
కరపత్యోశ్చోరదేవతయోస్సుట్‌ త లోపశ్చ । సుట్‌ త లోపశ్చ తస్మరః । బృహస్పతిః 
బి) శ్లో॥ సన్యన్యేపి బృహస్పతి ప్రభృతయస్సమ్యావితాః పజ్బషా 
స్తాన్పత్యేష విశేష విక్రమరుచీ రాహుర్న వైరాయతే । 
ద్వావేవ గ్రసతే దివాకరనిశా ప్రాణేశ్వరౌ భాస్వరౌ 
(हडः పర్వణి పశ్య దానవపతిశ్ళీర్షావశేషాక్ళతిః ॥ 
భర్హృహరిసుభాషితమ్‌ -26 
“బృహస్పతి మొ॥ గణనీయులైన అయిదాజు గ్రహములున్నను పరాక్రమ 
శీలుడగు రాహువు వారి తెరువున బోక శీర్షావశిష్టుడై యుండియు తేజోవంతులగు 
దివాకర నిశాకరులను మాత్రమే సర్వకాలములందు పీడించుచున్నా! द 
సి) శ్లో॥ బృహస్పతిః సురాచార్యో జీవశ్చిత్రశిఖణ్ణిజః । 
వాచస్పతిర్దాదశార్చిర్ధిషణః ఫల్గునీభవః ॥ 32 
శో గీర్భృహత్యోః పతిరుతధ్యానుజాంగిరసౌ గురుః । 
(శేషశ్చాత్ర - గీప్పతిస్తు మహామతిః । ప్రఖ్యాః ప్రచక్షా వాగ్వాగ్మీ గౌరో దీదివిగీరథా 
అని 8 నామములను అభిధానచిన్తామణి పేర్కొన్నది. 
&) ८६5. శంనో మిత్రశ్ళం వరుణః శం నో భవత్వర్యమా 
శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురురుక్రమః 
నమో (బ్రహ్మణే నమస్తే వాయో, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మోసి 
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి బుతం వదిష్యామి 
సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు 
అవతు మామ్‌ అవతు వక్తారమ్‌ 
ఓం శాస్తిః ఓం శాస్తిః ఓం శాస్తిః 
అని తైత్తిరీయోపనిషత్తు శాన్తిమంత్రము. 
“..బృహస్పతి మాకు కళ్యాణప్రదుడగు గాక...” 


క్రియాదర్భము: - చోదయామాస - చుద(సంచోదనే) చురాదిప్రకరణమ్‌ (0) 
(ఉభయపది) సకర్మకమ్‌, 8७९. పరస్మై పదీ. లిట్‌ ప్రథమపురుషరూపాలు - 
చోదయామాస, చోదయామాసతుః, చోదయామాసుః 
శ్లో 6885 కుర్వతీ గాథాః పథశ్చాశ్యానకర్దమాన్‌ 

యాత్రా యె చోదయామాస తం శక్తే ప్రథమం శరత్‌ ॥ ర.వం 4 -4 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 79 


అలంకారము:- ఈ శ్లోకమున “ఉపమాలంకారిమున్నదని చెప్పవచ్చును. ఇంద్రుని 
సహస్రనేత్రములకు సాదృశ్యము సరోవరములోని కమలములని చెప్పబడుటచే 
నిట “ఉపమాలంకారిమున్నదని చెప్పదగును. 


లక్షణమ్‌: - 'యథాకథంచిత్సాదృశ్యం యత్రోద్భూతం ప్రతీయతే । 
ఉపమా నామ సా తస్యాః ప్రపంచోల యం ప్రదర్వతే I 
కావ్యదర్శ ३ -4 


శ్లో స ద్వినేత్రం హరేశ్చక్షు- 

స్స్పహస్రనయనాధికమ్‌ । 

వాచస్పతిరువాచేదం 

ప్రాంజలిర్దలజాసనమ్‌ ॥ 30 
పదవిభాగము:- సః, ద్వినేత్రమ్‌, హరేః, చక్షుః సహస్రనయనాధికమ్‌, వాచస్పతిః 
, ఉవాచ, ఇదమ్‌, ప్రాంజలిః, జలజాసనమ్‌ । 
అన్వయక్రమము :- హరేః సహస్రనయనాధికం ద్వినేత్రం చక్షుః సః వాచస్పతిః 
ప్రాంజలిః (సన్‌) జలజాసనమ్‌ ఇదమ్‌ ఉవాచ. 
ప్రతిపదార్థము: - హరే ४ - ఇంద్రునికి, సహస్రనయనాధికమ్‌ - వేయికన్నుల 
కంటె నెక్కువైన, ద్వినేత్రమ్‌ - రెండు కన్నులు గలదైన, చక్షుః - కన్నుగానున్నట్టి 
సః - ఆ, వాచస్పతిః - బృహస్పతి, ప్రాంజలిః - నమస్కారము గలవాడై? 
జలజాసనమ్‌ - బ్రహ్మదేవునిగూర్చి, ఇదమ్‌ ఉవాచ - ఇట్లు పలికెను. 
తాత్సర్యము:- ఇంద్రునికి వేయికన్నులకంటె నెక్కువైన రెండు కన్నులు గలదైన 
కన్నుగానున్నట్టి ఆ బృహస్పతి నమస్మారముగలవాడై బ్రహ్మదేవునిగూర్చి ఇట్లు 
పలికెను. 
విభక్తులు / క్రియలు: - . హరేః - హరేః, హర్యోః, హరీణామ్‌, ఇకారాన్త పుంలింగ హరిశబ్దము. 
AD 2. సహస్రనయనాధికమ్‌ - అధికమ్‌, అధికే, అధికాని, అకారాన్న నపుంసలింగ ... అధిక 
శబ్దము. ప్ర.ఏ 3. ద్వినేత్రమ్‌ - ద్వినేత్రమ్‌, ద్వినేత్రే, ద్వినేత్రాని అకారాన్త నపుంసకలింగ ద్వినేత్రశబ్దము. 
ప్ర.ఏ 4. చక్షుః ¬ చక్షుః, చక్షుషీ చక్షూంషి, సకారాన్త నపుంసకలింగ చక్షుస్‌ శబ్దము. ప్ర.ఏ 5. సః 
- సః, తౌ, తే, దకారాన్త పుంలింగ ड). (ప్ర.ఏ 6. వాచస్పతిః - వాచస్పతిః, వాచస్పతీ, 
వాచస్పతయః ఇకారాన్త పుంలింగ వాచస్పతిశబ్దము. (6.0 7. జలజాసనమ్‌ - జలజాసనమ్‌, 


40 


80 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


జలజాసనౌ, జలజాసనాన్‌, OES పుంలింగ జలజాసన శబ్దము. ద్విఏ 8. ఉవాచ - క్రియ 
9. ఇదమ్‌ - అవ్యయము. 
సమాసాలు: - 
l. నవాననయునాధికవు - న వాగ్రేభ్యోః నయునేభ్యః అదికవ్‌ 
సహస్రనయనాధికమ్‌ (ప.త) 


2. ద్వినేత్రమ్‌ - ద్వే నేత్రే యస్య తత్‌ ద్వినేత్రమ్‌ (బహు బ్రీహి) 

3. వాచస్పతిః - వాచః పతిః ( అలుక్‌ తత్పురుష 

4. ప్రాంజలిః - ప్రకృష్ణు అంజలిః యస్య (బహు ప్రీహి) సః 

5. జలజాసనమ్‌ - జలే జాతమ్‌, జలజమ్‌, జలజమ్‌ ఆసనమ్‌ యస్య 
(బహువ్రీహి) సః, తమ్‌ 

సంధులు: - 

. హరేః + చక్షుః - హరేశ్చక్షుః - శ్చుత్వసన్గిః, స్తో శ్చునా శ్చుః (సూ. 

8-439) 


2. చక్షుః + సహస్ర- SHOES - DIGS 
3. వాచస్పతిః + ఉవాచ - వాచస్పతిరువాచ - 968760 
4. ఉవాచ + ఇదమ్‌ - ఉవాచేదమ్‌ - గుణసన్టిః 
5. ప్రాంజలిః + జలజాసనమ్‌ - ప్రాంజలిర్ణలజాసనమ్‌ - DPR 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
l.85% - “ఇదమ్‌ అత్రేత్యర్థే (స్వ) - 'సుబంతప్రతిరూపకమవ్యయమిదం 
బాహుల్యేనచ్చందస్సు పరిదృశ్యతే” 
]. “నారాతయస్తమ్‌ ఇదం స్వస్తి హువే దేవం సవితారం నామోఖిః;” 
బు. 2-38. 9 
అత్ర “ఇదమ్‌” ఇత్యస్య అత్ర, స్థానే, సమయే వా ఇత్యర్థః । 
2. ఇదన్తనః - ఇత్యత్రావ్యయత్వాదేవ, 
'సాయంచిరం ప్రాహ్లేప్రగేల_ వ్యయేభ్యః - (4-8-23) 
ఇతి ట్యుః, ట్యుల్‌ వా ప్రత్యయ ఉపపన్నః 
వేదవాజ్మయములో మనకు “ఇదమ్‌” అవ్యయముగా కనబడుతుంది. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 8] 


క్రియాదర్శము: - ఉవాచ, (eos (బూ) వ్యక్తాయాం వాచి (మాట్లాడుట) 
అదాదిప్రకరణమ్‌ / ద్వికర్మకమ్‌, 8७, వచ్యాదేశే, (ఉభయ) అనిట్‌, పరస్మై పదీ, 
లిట్‌ 
ప్రథమపురుష రూపాలు - ఉవాచ, ఊచతుః - ఊచుః 

అలంకారములు: - ఇట “పరిణామాంలకారిమున్నదని చెప్పదగును 
లక్షణము: - “విషయాత్మతయారోప్యే srg 

పరిణామో భవేత్‌..” సాహిత్యదర్పణే 0-34 

'బృహస్పతౌ చక్షుష్వారోపస్య ప్రకృతోపయోగాత్‌ పరిణామాలంకారః ? 

डला ఏవం యదాత్థ భగవ- 

న్నామృష్టం నః పరైః పదమ్‌। 

ప్రత్యేకం వినియుక్తాత్మా 

కథం న జ్ఞాస్యసి ప్రభో॥ త 
పదవిభాగము:- ఏవమ్‌, యత్‌, ७ढूँ, భగవన్‌, ఆమృష్టమ్‌, నః, పరైః, పదమ్‌, 
ప్రత్యేకమ్‌, వినియుక్తాత్మా, కథమ్‌, న, జ్ఞాస్యసి, ప్రభో ! 
అన్వయక్రమము:- హే భగవన్‌, యత్‌ ఆత (తత్‌) ఏవమ్‌ నః పదమ్‌ పరైః 
ఆమృష్టమ్‌ ప్రభో! ప్రత్యేకం వినియుక్తాత్మా (త్వమ్‌) కథం న జ్ఞాస్యసి ? 
ప్రతిపదార్థము:- హే భగవన్‌ - ఓ బ్రహ్మదేవా!, యత్‌ ఆత్థ - ఏమి చెప్పితివో 
తత్‌ ఏవమ్‌ - అది నిజమే !, నః - మా యొక్క పదమ్‌ - అధికారము, పరైః - 
శత్రువులచేత, ఆమృష్టమ్‌ - హరించబడినది, ప్రభో! - ఓ ప్రభూ!, ప్రత్యేకమ్‌ - 
ఒక్కొక్క పురుషునియందు, వినియుక్తాత్మా - ప్రవేశపెట్టబడిన (నీ) స్వరూపము 
గలవాడవు, కథమ్‌ - ఎట్లు, న జ్ఞాస్యసి - ఎటుగవు. 
తాత్సర్యము:- ఓ (బ్రహ్మదేవా ! (నీవు) ఏమి చెప్పితివో (అది) నిజమే. మా 
అధికారము శత్రువులచే హరించబడినది. ఓ ప్రభూ! ఒక్కొక్క పురుషునియందు 
ప్రవేశపెట్టబడిన (నీ) స్వరూపముగల వాడవగు (నీవు) ఎట్లు ఎజుగవు. 
విభక్తులు / క్రియలు:- 2. హే భగవన్‌ - హే భగవన్‌, హే कळल, హే భగవన్తః, తకారాన్త 
పుంలింగ భగవత్‌ శబ్దము. సంబోధన ప్రథమావిభక్తి ఏకవచనము. 2. యత్‌ - యత్‌, యే, యాని 


4 


82 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


దకారాన్త నపుంసకలింగ ‘HE శబ్దము. 5.2 3. ఆత్థ - క్రియ 4. నః - మమ / మే, ఆవయోః 
/నౌ, అస్మాకమ్‌, నః, దకారాన్త పుంలింగ అస్మచ్చబ్దము. షబ 5. పదమ్‌ - పదమ్‌, పదే, పదాని, 
అకారాన్త నపుంసకలింగ పదశబ్దము. ప్ర.ఏ 6. పరైః - పరేణ, పరాభ్యామ్‌, పరైః, అకారాన్త పుంలింగ 
పరశబ్దము. తృ.బ 7. ఆమృష్టమ్‌ - ఆమృష్టమ్‌, ®) ఆమృష్టాని, అకారాన్త నపుంసకలింగ 
ఆమృష్టశబ్దము. 6.9 8. ప్రభో - హే ప్రభో, హే ప్రభూ, హే ప్రభవః, ఉకారాన్త పుంలింగ ప్రభు 
శబ్దము. సంబోధన ప్రథమావిభక్తి ఏకవచనము 9. ప్రత్యేకమ్‌ - ప్రత్యేకమ్‌, ప్రత్యేకే, ప్రత్యేకాని, 
అకారాన్త నపుంసకలింగ ప్రత్యేకశబ్దము. ద్విఏ 0. వినియుక్తాత్మా... ఆత్మా... ఆత్మానౌ, ఆత్మానః, 
నకారాన్త పుంలింగ ఆత్మన్‌ శబ్దము. (6.०9 IL. కథమ్‌ - అవ్యయము, 2. న - అవ్యయము 8. 
జ్ఞాస్యసి- క్రియ (లృట్‌ ¬ మధ్యమ పురుషైకవచనమ్‌) జ్ఞా (అవబోధనే). 

సమాసాలు: - 

l. వినియుక్తాత్మా - వినియుక్తః ఆత్మా యస్య సః వినియుక్తాత్మా (బహువ్రీహి) 
సంధులు: - 

l. యత్‌+ ఆత - ० - 8९७९४ 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 

.భగవాన్‌ - ఎభగః ७७ తి భగవాన్‌ 
బి) శ్లో ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శియః । 
జ్ఞానవైరాగ్యయోశ్రైవ 4६१०० భగ ఇతీరణా ॥ ఇతి విష్ణుపురాణే 
సి) భగ నిత్యయోగే మతుప్‌ మస్య వః । 
డి) శ్లో; భగవానపి తా రాత్రీః శరదోత్ఫుల్లమల్లికాః । 
వీక్ష్య రన్లుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రితః ॥ ఇతి భాగవతే 
ఇ) శ్లో! భగవన్‌! పరవానయం జనః 
ప్రతికూలాచరితం క్షమస్వ మే। 
ఇతి చోపనతాం క్షితస్పృశం 
కృతవానాసురపుష్పదర్శనాత్‌ ॥ ర.వం. 8-8] 

“శ్చ భగవంతుడా! నేను పరాధీనురాలిని. నేను చేసిన ఈ అపరాధమును 
మన్నింపుము ” అని ఈ విధముగ శరణుపొందిన హరిణిని, “దేవతల పుష్పమును 
చూచువజకు మనుష్యరూపమున భూలోకమునందే ఉండుము.”అని 

ఎఫ్‌) CE) తత్రభవా నత్ర భవాంశ్చ “'భగవానపి' అని అభిధానచిన్నామణి. 

జి) శ్లో[అసహ్యపీడం భగవనృణమంత్యమవేహి మే। 

అరుంతుదమివాలానమనిర్వాణస్య దంతినః ॥ 5.50 -7] 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 83 


“ఓ భగవంతుడా! స్నానము లేనట్టి గజమునకు బాధను కలిగించు 
ఆలానమువలె, l. దేవబుణము 2.బుషిబుణము 3. పితృబుణము అను 
మూడు బుణములలో చివరిదియగు ఈ పిత్తాణము దుస్సహమైన దుఃఖమును 
నాకు కలిగించుచున్నది”. 

హెచ్‌)శ్లో॥। కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచిన్తయన్‌ । 

కేషు కేషు చ భావేషు చింత్యో౭_సి భగవన్‌ మయా॥ భ.గీ. 0-7 

“ఓ భగవంతుడా ! నీయొక్క ఏయే స్వరూపములను నేను ధ్యానించవలెను. 
సంతతము ధ్యానించుచు ఓ యోగేశ్వరా! నిన్ను నేనెట్లు తెలిసికొనగలుగుదును. 

ఐ) ఉపనిషత్తులు - “భగవన్‌” శబ్దాన్ని చక్కగా వివరించాయి. 
క్రియాదర్శము:- . ఆత్థ - బూజ్‌ (బూ) వ్యక్తాయాం వాచి (మాట్లాడుట) 
ద్వికర్మకమ్‌, సేట్‌, వచ్యాదేశే (ఉభయ) అనిట్‌, అదాదిప్రకరణమ్‌ (2) పరస్మైపదీ, 
లట్‌ ప్రథమపురుషరూపాలు - ७०४७ / ఆహ - [६००४ / ఆహతుః - (६७७ / 
७०४; మధ్యమపురుషరూపాలు - బ్రవీషి / ఆత్థ - బూథ / ఆహధుః - [బూథ 
ఉత్తమపురుషరూపాలు - బ్రవీమి - బూవః - బ్రూమః 
శో दण्ड రాజన్యకుమార తత్తథా 

యశస్తు రక్ష్యం పరతో యశోధనైః । 
జగత్ర్రకాశం తదశేషమిజ్యయా 
భవద్గురుర్లంఘయితుం మమోద్యతః ॥ 3-48 రఘువంశము 

2. జ్ఞాస్యసి - జ్ఞా (అవబోధనే) తెలిసికొనుట. సకర్మకమ్‌, అనిట్‌, (ఉభయ) 
పరస్మై పదీ, క్రాదిప్రకరణమ్‌ (9) QS - మధ్యమపురుషైకవచనమ్‌ లృట్‌ - 
మధ్యమపురుషరూపాలు - జ్ఞాస్యసి -జ్ఞాస్యథః ¬ జ్ఞాస్యథ. 


అవతారికా: - తారకకృతలోకోపద్రవచర్యానివేదనమ్‌. తారకుని లోకోపద్రవ చర్యలు 
నివేదించుట 
శో భవల్లబ్ధవరో దీర్ణ- 

స్తారకాఖ్యో మహాసురః । 

ఉపప్లవాయ లోకానాం 

ధూమకేతురివోత్ధితః ॥ 32 


42 


84 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


పదవిభాగము: - ४5९१४६१६४१, తారాకాఖ్యః, మహాసురః, ఉపప్లవాయ, 
లోకానామ్‌, ధూమకేతుః, ఇవ, ७858 । 
అన్వయ క్రమము: - భవల్లబ్ధవరోదీర్ణః తారకాఖ్యః మహాసురః ధూమకేతుః ఇవ 
లోకానామ్‌ ఉపప్లవాయ ७७७४ । 
ప్రతిపదార్థము: - భవల్లబ్ధవరోదీర్ణః - నీవలన పొందబడిన వరముచేత 
గర్వించినవాడై, తారకాఖ్యః - తారకుడనుపేరుగల, మహాసురః - గొప్ప రాక్షసుడు, 
ధూమకేతుః ఇవ - తోకుచుక్కవలె - 8४४४७, లోకానామ్‌ - లోకములకు, 
ఉపప్లవాయ - కీడుచేయుటకొఅకు, ఉత్టితః - లేచియున్నాడు. 
తాత్పర్యము:- నీ వలన పొందబడిన వరముచేత గర్వించినవాడగు తారకుడను 
పేరుగల గొప్ప రాక్షసుడు తోకచుక్కవలె లోకములకు కీడుచేయుట కొజకు 
లేచియున్నాడు. 
విభక్తులు/ క్రియలు: - . భవ... దీర్ణః, ఉదీర్ణః ठू, ఉదీర్ణాః, అకారాన్త పుంలింగ .. ఉదీర్ణ 
శబ్దము. ప్ర.ఏ 2. తారకాఖ్యః - తారకాఖ్యః, తారకాఖ్యౌ, తారకాఖ్యాః, అకారాన్త పుంలింగ తారకాఖ్య 
శబ్దము. ప్ర.ఏ 3. మహాసురః - మహాసురః, మహాసురౌ, మహాసురాః, అకారాన్త పుంలింగ 
మహాసురశబ్దము. ప్ర.ఏ 4. ధూమకేతుః - ధూమకేతుః, ధూమకేతూ, ధూమకేతవః, ఉకారాన్త 
పుంలింగ ధూమకేతు శబ్దము. ప్ర.ఏ 5. ఇవ - అవ్యయము 6. లోకానామ్‌ - లోకస్య, లోకయోః 
, లోకానామ్‌, అకారాన్త పుంలింగ లోకశబ్దము. B.D 7. ఉపప్లవాయ - ఉపప్లవాయ, ఉపస్లవాభ్యామ్‌ 
ఉపప్లవేభ్యః, అకారాన్త పుంలింగ ఉపప్లవశబ్దము. చతుర్ధీ విభక్తి ఏకవచనము 8. ७९9९8 - ७९9९३, 
ఉత్ధితౌ, ఉద్ధితాః, ७६०००७ పుంలింగ ఉల్టిత శబ్దము .ప్ర.ఏ. 
సమాసాలు: - 

గ భవల్లబ్ధవరోదీర్ణః - భవతః शुः (5.5) 5७४३ 

4९१६४ చాసౌ వరః (కర్మధా) భవల్లబ్ధవరేణ ఉదీర్ణః (తృ.త) 

2. తారకాఖ్యః - తారకః ఆఖ్యా యస్య (బహువ్రీహి) సః। 

3. మహాసురః - మహాన్‌ చాసా అసురః (కర్మధా) I 
సంధులు: - 

f. ఉదీర్ణః + తారకాఖ్యః - ఉదీర్ణస్తారాకాఖ్యః - DPS 

2. తారకాఖ్యః + మహాసురః - తారకాఖ్యో మహాసురః - ఉత్తాదేశసన్థిః 

3. ధూమకేతుః + ఇవః - ధూమకేతురివ - DSR 

4. ७5+ - ఇవోట్టిత - thes 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 85 


పాఠాన్తరాలు: - భవల్లబ్ధ - త్వయాలబ్ది 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
.ధూమకేతుః:- ఎ) ధూమః కేతుశ్చిహ్నం యస్య 
శ్లో ఉత్తిష్టతియదా భీమోధూమకేతుర్నభస్తలే । 
తదా వినశ్యతి క్షిప్రం జగదేతచ్చరాచరమ్‌ ॥ 
ఇతి, గర్గసంహితాయమ్‌!। 
బి) శ్లో; ఉల్లంఘయన్‌ మమ సముజ్ఞ్జ్వలతః ప్రతాపం 
కోపస్య నన్గకులకాననధూమకేతోః । 
సద్యః పరాత్మపరి మాణవివేకమూఢః 
కః శాలభేన విధినా లభతాం వినాశమ్‌ ॥ -0 (ముద్రా రాక్షసమ్‌) 
సి) శ్లో; తేన భూమినిహితైకకోటిత - 
త్మార్ముకం చ బలినాధిరోపితమ్‌ । 
నిష్ప్రభశ్చ రిపురాసభూభృతాం 
ధూమశేష ఇవ ధూమకేతనః ॥ ర.వం. -8 
“ఆ ధనుస్సుయొక్క ఒక అంచు భూమిపై నుంచి, ఆ వింటికి నారిని తగిలించి 
శ్రీరాముడు తన విల్లును పెట్టుటను చూచిన భార్గవరాముడు పొగమాత్రమే మిగిలిన 
అగ్నివలె నిస్తేజస్ముడయ్యెను. 
డి) గీతగోవిందము - అష్టపది -] 
ప్రళభయపయోధిజలే ధృతవానసి వేదం... 
మ్లేచ్చనివహనిధనే కలయసి కరవాలం 
ధూమకేతుమివ కిమపి కరాలమ్‌ 
కేశవ ! ధృతకల్మిశరీర! జయ జగదీశ !హరే ! 
£. ధరింపబడిన కల్మిరూపము గలవాడా! కేశవ, జగదీశ, హరే, జయ 
కలియుగాంతమందు దుర్మార్గులు (ప్రబలి లోకమునకు బాధ కలిగింపగా, 
వారినందజ, జంపుటకే (ప్రజానాశనమును సూచించు తోకచుక్కవంటి ఖడ్గమును 
ధరించి యవతరించెదవు. గీత గోవిందం - వావిళ్ల 
అలంకారము: - “ఉపమా” - తారకాసురుడు ధూమకేతువుతో పోల్చబడుటచే నిట 
“ఉపమాలంకారిమున్నదని చెప్పదగును. 


43 


86 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


శ్లో । పురే తావన్తమేవాస్య 
తనోతి రవిరాతపమ్‌ । 
దీర్థికాకమలోన్మేషో 
యావన్నాత్రేణ సాధ్యతే ॥ 33 
పదవిభాగము:- పురే, తావన్తమ్‌, ఏవ, అస్య, తనోతి, రవిః, ఆతపమ్‌, 
దీర్ధికాకమలోన్నేషు, యావన్నాశ్రేణ, సాధ్యతే । 
అన్వయక్రమము:- అస్య పురే రవిః యావన్మాత్రేణ దీర్ధికాకమలోన్నేషః సాధ్యతే 
తావన్తమ్‌ ఏవ ఆతపమ్‌ తనోతి; 
ప్రతిపదార్థము: - అస్య - ఈ తారకుని యొక్క, పురే - పట్టణమందు, యావన్మాత్రేణ 
- ఎంతమాత్రము చేత, దీర్థికాకమలోన్న్మేషః - బొడ్డన బావులయందలి కమలములు 
వికసించుట సాధ్యతే - సాధించబడుచున్నదో, తావన్తమ్‌ - ఆపాటి, ఆతపమ్‌ 
ఏవ - ఎండనే, తనోతి - నెజుపుచున్నాడు. 
తాత్పర్యము: - ఈ తారకునియొక్క పట్టణమందు సూర్యుడు, ఎంతమాత్రము చేత 
బొడ్డనబావుల, దిగుడుబావులయందలి కమలములు వికసించుట సాధించబడు 
చున్నదో, ఆ పాటి ఎండనే నెజుపుచున్నాడు. 
విభక్తులు/క్రియలు - Less - అస్య, అనయోః, ఏషామ్‌; మకారాన్త పుంలింగ ఇదమ్‌ 
శబ్దము. షఏ 2. పురే - పురే, పురయోః, పురేషు, ;అకారాన్త పుంలింగ పుర శబ్దము. 6.9 3. రవిః 
- రవిః, రవీ, రవయః, ;ఇకారాన్త పుంలింగ రవిశబ్దము. ప్ర.ఏ 4. యావన్మాత్రేణ - యావన్మాత్రేణ, 
యావన్మాత్రాభ్యామ్‌, యావన్మాతైః ;అకారాన్త నపుంసకలింగ యావన్మాత్రశబ్దము. తృ.ఏ 5. తావన్తమ్‌ 
- తావన్తమ్‌, తావన్తే, తావన్షాని ;అకారాన్త నపుంసకలింగ తావన్తశబ్దము. ద్వి ఏ 6. ఆతపమ్‌ - 
ఆతపమ్‌, ७४७, ఆతపాని, ; ७४००" నపుంసకలింగ ఆతపశబ్దము. ద్విఏ 7. తనోతి - క్రియ, 
8. ఏవ - అవ్యయము 9. 96, జపము దీ.న్మేషః, ఉన్నేషా, ఉన్నేషాః, ;అకారాన్త పుంలింగ ఉన్మేషశబ్దము. 
(6.० I0. సాధ్యతే - క్రియ (కర్మణి) 
సమాసాలు :- 
L. యావన్నాత్రేణ - యావతీ మాత్రా యస్య స యావన్నాత్ర తేన యావన్మాత్రేణ, 
(బహువ్రీహి) 
2. తావన్తమ్‌ - తత్‌ పరిమాణమస్య తావాన్‌ తమ్‌ తావన్తమ్‌ 
3. Ops ys - కమలానామ్‌ ఉన్నేషః (షత) దీర్ధికాసు కమలోన్నేషః 
(6.४) 


రామోరావిరచితమృణాళి నీవ్యాఖ్యా 87 


సంధులు: - 
రవి + ఆతపమ్‌ - రవిరాతపమ్‌ - 98656 
2. ఉన్మేషు + యావన్నాత్రేణ - ఉన్మేషో యావన్మాత్రేణ - ఉత్తాదేశసన్దిః 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
క. రవిః - ఎ) రూయతే స్తూయతే ७७ రు 'అచ్‌ ఇక ఇతి ఇ | 
బి) శ్లో; మాషామామిషమాంసం చ మసూరం నిమృపత్రకమ్‌ । 
భక్షయేద్యో రవే ర్వారే సప్తజన్మన్య పుత్రకః ॥ 
శో Ses మధు మత్స్యం భక్షయేద్యో రవేర్దినే I 
సప్తజన్మ భవేద్రోగీ జన్మజన్మ దరిద్రతా ॥ 
శ్లో Bio మాంసం మసూరం చ బిల్వకాంచికమార్టకమ్‌ । 
భక్షయేద్యో రవేర్వారే సప్తజన్మన్య పుత్రకః।। ఇతి కర్మ్శలోచనే 
సి) శ్లో; అవతీమాంశ్చ (७७ లోకాంస్తస్మాత్‌ సూర్యః పరిభ్రమాత్‌ । 
అచిరాత్తు ప్రకాశేత అవనాత్‌ స రవిః స్మృతః ॥ ఇతిమాత్స్యే 
0 అధ్యాయః 
6) శ్లో; ఆదిత్యః సవితా సహస్రకిరణః... 
...జగచ్చక్షుర్వాదశాత్మా త్రయీ తనుః ॥ 
అని హలాయుధకోశము AT నామములను పేర్కొన్నది. 
ఇ) శో (७९००००७ ६००४७६० స తాభ్యో బలిమగ్రహీత్‌ । 
సహస్రగుణముత్ర్రృష్టుమాదత్తే హి రసం రవిః ॥ ४.50 -8 
“ప్రజల అభివృద్ధికొబికై ఆ ప్రజలనుండి పన్నులు వసూలు చేసెను. అది 
సరియెనదే కదా ! సూర్యుడు భూమినుండి గ్రహించిన నీటిని వేయిరెట్లుగ చేసి 
మరల భూమిపైకే వర్షమురూపమున వర్షించుటకే కదా ఆవిరి రూపమున 
భూమినుండి నీటిని స్వీకరించును. 
క్రియాదర్శము:- 2. తనోతి - తను (తన్‌) విస్తారే (విస్తరించుట, వెల్లడిచేయుట) 
సకర్మకమ్‌, తనాదిప్రకరణమ్‌ (8) ७७, (ఉభయ) పరస్మైపదీ లట్‌. 
ప్రథమపురుషరూపాలు - తనోతి - తనుతః - తన్వన్తి 
2. సాధ్యతే - సాధ (సంసిద్ధా) అకర్మకమ్‌, స్వాదిప్రకరణము (5) అనిట్‌, పరస్మైపదీ 
- కర్మణిప్రయోగము - ఆత్మనేపదిరూపము. ప్రథమపురు పషైకవచనాంతః సాధ్యతే 


44 


88 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


శ్లో । సర్వాభిస్సర్వదా చన - 
స్తం కళాభిర్నిషేవతే | 
నాదత్తే కేవలాం లేఖాం 
హరచూడామణీకృతామ్‌ ॥ 34 
పదవిభాగము:- 60०68, సర్వదా, 588, తమ్‌, కళాభిః, నిషేవతే, న, ఆదత్తే 
కేవలామ్‌, లేఖామ్‌ హరచూడామణీకృతామ్‌ 
అన్వయక్రమము:- చంద్రః తం సర్వదా సర్వాభిః కలాభిః నిషేవతే కేవలాం 
హరచూడామణీకృతాం లేఖాం న ఆదత్తే । 
ప్రతిపదారము: - చంద్రః - చంద్రుడు, తమ్‌- ఆ తారకుని, సర్వదా - ఎల్లప్పుడు 
సర్వాభిః ४००६४ - అన్ని కళలతో, నిషేవతే - సేవించుచున్నాడు, హరచూడా 
మణీకృతామ్‌ - శివునిచేత శిరోరత్నముగా జేసికొనబడిన కళను, కేవలామ్‌ - 
మాత్రము, న ఆదత్తే - కై కొనడు. 
తాత్పర్యము:- చంద్రుడు ఆ తారకుని ఎల్లప్పుడు అన్ని కళలతో సేవించుచున్నాడు. 
శివునిచేత శిరోరత్నముగా జేసికొనబడిన కళను మాత్రము గైకొనడు. 
విభక్తులు / క్రియలు:- . చంద్రః - చంద్రః, చంద్రౌ, చంద్రాః ;అకారాన్త పుంలింగ చంద్ర 
శబ్దము. ప్ర.ఏ 2. తమ్‌ - తమ్‌, తౌ, తాన్‌ ;దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ద్వి ఏ 3. సర్వదా - 
అవ్యయము 4. సర్వాభిః - సర్వయా, సర్వాభ్యామ్‌, సర్వాభిః, ;ఆకారాన్త ప్రీలింగ సర్వాశబ్దము. 
తృ.బ 5. కలాభిః - కలయా, కలాభ్యామ్‌, కలాభిః, ;ఆకారాన్త ప్రీలింగ కలా శబ్దము. తృ.బ 6. 
నిషేవతే - క్రియ 7. హర ...కృతామ్‌ - కృతామ్‌, కృతే, కృతాః, ;ఆకారాన్త ప్రీలింగ కృతాశబ్దము. 
ద్విఏ 8. లేఖామ్‌ - లేఖామ్‌, లేఖే, లేఖాః ७०००७ (७७०५ లేఖాశబ్దము. ద్విఏ 9. కేవలామ్‌ - 
కేవలామ్‌, కేవలే, కేవలాః, ;ఆకారాన్త స్రీలింగ 'కేవలాొ శబ్దము. ద్వి.ఏ 0. న - అవ్యయము ]. 
ఆదత్తే - క్రియ. 
సమాసాలు: - హరచూడామణీకృతామ్‌ - న చూడామణిః అచూడామణిః 
అచూడామణిః చూడామణిః యథా సమృద్యతే తథా కృతా చూడామణీకృతా హరస్య 
చూడామణీకృతా, హరచూడామణీకృతా (షత) తామ్‌. 
సంధులు: - 
. సర్వాభిః + సర్వదా - సర్వాభిస్సర్వదా- 968760 
2. చన్దః+ తమ్‌ - చన్టస్తమ్‌ - విసర్గసన్షిః 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 89 


3. కలాభిః + నిషేవతే - కలాభిర్నిషేవతే - टुर 
4. న+ ఆదత్తే - నాదత్తే - సవర్ణదీర్షసన్టిః 
పాఠాన్తరాలు: - రేఖామ్‌ - లేఖామ్‌ 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
l. చంద్రః- ఎ) చంద్రయతి ఆహ్లాదయతి, SSS దీప్యతి ఇతి వా చంద్‌ 
'స్థాయితజ్వీతి” రక్‌. 
బి) శ్లో; ఇందుశ్చంద్రశ్చంద్రమా ఓషధీశః 
సోమో రాజా రోహిణీవల్లభో౭_ ३ । 
బుక్షేశః స్యాదత్రినేత్రప్రసూతః 
ప్రాలేయాంశుః శ్వేతరోచిః శశాంకః ॥ 42 
శ్లో; ద్విజరాజో రజనీకరః పీయూషరుచిర్చిశీథినీనాథః। 
జైవాతృకో మృగాంకో విధుశ్చ దాక్షాయిణీరమణః ॥ 
అని ४०७१ శబ్దానికి 2 నామములను 'హలాయుధకోశి మందించినది. 
సి) ఉతనః సుద్యోత్మా జీరాశ్వో హోతా మంద్రః శృణవచ్చన్దరథః 
- ఇతి బుగ్వేదే -34-2 
&) శో శుక్లే దేవాన్‌ పిత్యాన్‌ కృష్ణే తర్పయత్యమృతేన యః । 
యశ్చ రాజాద్విజాతీనాం తస్మై సోమాత్మనే నమః ॥ 
భీష్మస్తవరాజము -42 
ఎవడు చైత్రాది మాసములందు శుక్షపక్షమున వృద్ధిపొందుచు దేవతలను, కృష్ణ 
పక్షమున క్షయమొందుచు పితృదేవతలను తనలోని యమృతధారలను నొసగి 
తృప్తి గావించుచున్నాడో, ఏ దేవుడు బ్రాహ్మణులకు ప్రభువైయున్నాడో, అట్టి సోమ 
స్వరూపుడైన (చంద్రుడైన) ఆ మహావిష్ణువునకు నమస్మారము. 
ఇ) శ్లో। యథా ప్రహ్లాదనాచ్చగ్డః ప్రతాపాత్తపనో యథా । 
తథైవ సో౭_భూదన్వర్లో రాజా ప్రకృతిరంజనాత్‌ ॥ ర.వం. 4-2 
'తనయందలి ఆహ్లాదకరగుణములుచే చంద్రుడు ఎట్లు సార్థకనామధేయుడైనాడో, 
తనయందలి తపింపజేయుగుణములబచే సూర్యుడు ఎట్లు సార్థకనామధేయుడైనాడో, 
అట్లే ప్రజలను రంజింవజేయుటవలన ఆ రఘుమహారాజు రాజు అను 
సార్థకనామమును ధరించినాడు”. 


45 


90 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


క్రియాదర్శము:- . నిషేవతే-ని-ఉపనర్గ, షే వృ (86) సేవించుట, 
భ్వాదిప్రకరణమ్‌ (3) అకర్మకమ్‌ సేట్‌, ఆత్మనేపదీ, లట్‌. ప్రథమపురుషరూపాలు 
- సేవతే, సేవేతే, ७ (పా. 8-3-70) (సేవ)లోని సకారము, పరి, ని, వి, 
ఉపసర్గలతో కూడినపుడు షకారముగా మార్చుచెందును. 
(2) ఆదత్తే :- ఆ - ఉపసర్గ, డుదా తదా) దానే(ఇచ్చుట) జుహోత్యాదిప్రకరణమ్‌ 
(3) సకర్మకమ్‌ - అనిట్‌ (ఉభయ) ఆత్మనేపదీ .లట్‌ 

ప్రథమపురుషరూపాలు :- ७४४, ఆదదాతే, ఆదదతే. 


శ్లో | వ్యావృత్తగతిరుద్యానే 

కుసుమస్తేయసాధ్వసాత్‌ | 

న వాతి వాయుస్తత్సార్చే 

తాలవృన్హానిలాధికమ్‌ ॥ 35 
పదవిభాగము: - వ్యావృత్తగతిః, ఉద్యానే, కుసుమ స్తేయసాధ్వసాత్‌, న, వాతి, వాయుః 
ङ") తాలవృన్హానిలాధికమ్‌। 
అన్వయక్రమము:- వాయుః కుసుమస్తేయసాధ్వసాత్‌ ఉద్యానే వ్యావృత్తగతిః సన్‌ 
తత్పార్య్వే తాలవృన్హానిలాధికం న వాతి! 
ప్రతిపదార్థము: - వాయుః - వాయుదేవుడు, కుసుమస్తేయసాధ్వసాత్‌ - పూలయొక్క 
దొంగతనమువలన భయమువలన, ఉద్యానే - పూలతోటయందు, వ్యావృత్తగతిః 
(సన్‌) - సంచారములేని వాడగుచు, తత్పార్వ్వే - ఆ తారకుని ప్రక్కన, 
తాలవృన్హానిలాధికమ్‌ - విసనకజ్ఞవీచుటవలన వచ్చిన గాలికంటె అధికముగ, న 
వాతి - వియ్యడు. 
తాత్పర్యము: - వాయుదేవుడు పూలయొక్క దొంగతనమువలన భయమువలన 
పూలతోటయందు సంచారములేని వాడగుచు ఆ తారకుని ప్రక్కన విసనకళ్ఞ 
వీచుటవలన వచ్చిన గాలికంటె అధికముగ వియ్యడు. 
విభక్తులు / క్రియలు:- Laroos - వాయుః, వాయూ, వాయవః,; ఉకారాన్త పుంలింగ 
వాయుశబ్దము. (6.0 2. కుసుమ.. సాత్‌- కుసుమ...సాత్‌, కుసు... సాధ్వసాభ్యామ్‌, సాధ్వసేభ్యః,; 


అకారాన్త నపుంసకలింగ సాధ్వసశబ్దము. పంచమీ ఏకవచనము 3. ఉద్యానే - ఉద్యానే, ఉద్యానయోః 
ఉద్యానేషు,; అకారాన్త నపుంసకలింగ ఉద్యానశబ్దము. స.ఏ 4. వ్యావృత్తగతిః - వ్యావృత్తగతిః, 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 9] 


వ్యావృత్తగతీ, వ్యావృత్తగతయః , ఇకారాన్త పుంలింగ వ్యావృతగతిశబ్దము. ప్ర.ఏ 5. తత్పార్శే - 
తత్పార్చ్వే, తత్సార్వయోః, తత్పార్వేషు అకారాన్న నపుంసకలింగ తత్సార్శ్వ శబ్దము. స.ఏ 6. 
తాలవృన్లానిలాధికమ్‌ ... అధికమ్‌, అధికే, అధికాని అకారాన్న నపుంసకలింగ ... అధిక శబ్దము. 
७.8 7. న - అవ్యయము 8. వాతి - క్రియ 
సమాసాలు: - 
l. కుసుమస్తేయసాధ్వసాత్‌ - కుసుమానాం స్తేయమ్‌( షత) కుసుమస్తేయమ్‌ 
కుసుమస్తేయాత్‌ సాధ్వసమ్‌ (పం.త) తస్మాత్‌. 
2. వ్యావృత్తగతిః - వ్యావృత్తా గతిః యస్య (బహువ్రీహి) సః । 
8. తత్పార్వ్వే - తస్య పార్వ్వమ్‌ (షత) తత్సార్శ్వమ్‌, తస్మిన్‌ I 
4. తాలవృన్లానిలాధికమ్‌ - తాలస్య ఇవ వృన్తమ్‌ అస్య (బహువ్రీహి) ఇతి 
తాలవృన్తమ్‌ తాలవృన్తస్య అనిలః (షత) తాలవృన్తానిలాద్‌ అధికమ్‌ (४50. ७) 
సంధులు :- 
. గతిః ఉద్యానే - గతిరుద్యానే - 062605 


2. వాయుః తత్‌ - వాయుస్తత్‌ - విసర్లసన్థిః 
పాఠాన్తరాలు:- సాధ్వసాత్‌ - సాహసాత్‌ 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు 
$) ఈ శ్లోక భావమునకు కించిత్‌ సామ్యమున్న రఘువంశము 5 -69 శ్లోక 
భావమును గమనించండి. 
ఎ) శ్లో; వృన్తాచ్చథం హరతి పుష్పమనోకహానాం 
సంసృజ్యతే సరసిజైరరుణాంశుభిన్సైః । 
స్వాభావికం పరగుణేన విభాతవాయుః 
సౌరభ్యమీప్సురివ తే ముఖమారుతస్య । 
धट నిట్టూర్పులో సహజముగానున్న సౌందర్యమును, ఇతరపరిమళముచేత 
పొందగోరిన దానివలె ప్రభాతవాయువు, చెట్లయొక్క సడలిన తొడిమనుండి పువ్వును 
హరించుచున్నది. అట్లే ఆ వాయువు, సూర్య కిరణములన సంపర్మముచే 
వికసించుచున్న తామరపువ్వులతో మిళితమవుచున్నది. ”- 
బి) రఘువంశము 6-75 వ శ్లోక భావాన్ని గమనించండి. 
శో యస్మిన్మహీం శాసతి వాణినీనాం 
నిద్రాం విహారార్థపథే గతానామ్‌ । 


46 


92 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


వాతో పి నాసంస్రయదంశుకాని 
కో లంబయేదాహరణాయ హస్తమ్‌ ॥ 

“ఆ దిలీపుని రాజ్యభారకాలములో ప్రియవిహారస్థానమునకు బోవుచు త్రోవలో 
శయనించిన మత్తురాందైన (8५० పట్టు వస్త్రములను వాయువు కూడా 
చలింపజేయలేదు. అపహరించుటకు ఎవడు హస్తమును చాచును?” 

2) శ్లో; ఆకాశాత్తు వికుర్వణాత్సర్వగంధవహశ్ళుచిః । 
బలవాన్‌ జాయతే వాయు స్స వై స్పర్శగుణో మతః ।-76 
మనుస్మృతి 
“ఆకాశమునుండి పవిత్రమైనది, మిక్కిలి బలము కలదియైన వాయువు, 
ఆవిర్భవించినది. దానిగుణము స్పర్శ. 
శ్లో; ఆవాహః ప్రవాహతశ్షైవ సంవహశ్చోద్వహస్తథా । 
“వివాహాఖ్యః పరివహః పరావహ ఇతి క్రమాత్‌ ॥ 

3) శ్లో! వాయౌ వాయ్యంశతో వ్యానో వాయౌ వ్యోమ్నః సమానకః । 
వాయావుదానస్తేజోంశాదపానో వాయ్వవంశతః । 
వాయౌ భూమ్యంశతః ప్రాణ ఇతి వాయజపంచకమ్‌॥” 

l. 3% 2. సమానము 3. ఉదానము 4. అపానము 5. ప్రాణము 
క్రియాదర్శము:- వాతి - వా గతిగనయోః (గమనము, పరిమళించుట) అదాది 
ప్రకరణమ్‌ (2) సకర్మకమ్‌, అనిట్‌, పరస్మైపదీ. లట్‌. ప్రథమపురుషరూపాలు: - 
వాతి- వాతః - వాని. 


అవతారికా:- అథ HED బుతూనామనువృత్తిమాహ - 
శో పర్యాయ సేవాముత్సృజ్య 
పుష్పసమారతత్పరాః। 
ఉద్యానపాలసామాన్య- 
మృతవస్తముపాసతే। | 36 
పదవిభాగము:- పర్యాయసేవామ్‌, ఉత్సృజ్య, పుప్ప...తత్పరాః, ఉద్యాన... న్యమ్‌, 
బుతవః, తమ్‌, ఉపాసతే. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 93 


అన్వయక్రమము:- బుతవః ప్యూయసేవామ్‌ ఉత్సృజ్య పుష్ప సమ్మారతత్సరాః (సన్తః 
ఉద్యానపాలసామాన్యం తమ్‌ ఉపాసతే! 


ప్రతిపదార్థము: - బుతవః - బుతువులాజు, పర్యాయసేవామ్‌ - క్రమముగా 
(ఒకదాని తర్వాత ఒకటిగా కొలుచుటను), ఉత్సృజ్య-మాని, పుష్పసమారతత్పరాః 
- పూలనిచ్చుటలో ఆసక్తి కలవై, ఉద్యానపాలసామాన్యమ్‌ - తోటమాలీలతోసరిగా 
తమ్‌ - ఆ తారకాసురుని, ఉపాసతే - కొలుచుచున్నవి. 
తాత్సర్యము: - బుతువులాజు క్రమముగా కొలుచుటను మాని, పూల నిచ్చుటలో 
తోటమాలీలతో సరిగా ఆ తారకాసురుని కొలుచుచున్నవి. 
విభక్తులు క్రియలు:- L. బుతవః-బుతుః, బుతూ, బుతవః, ఉకారాన్తపుంలింగ బుతు 
శబ్దము. (४.&. 2. పర్యాయసేవామ్‌ - పర్యాయసేవామ్‌, పర్యాయసేవే, పర్యాయసేవాః, ఆకారాన్త 
స్రీలింగ “పర్యాయసేవా” శబ్దము. ద్విఏ. 3. ఉత్సృజ్య - ఉత్‌+స్ఫజ్‌+క్వా (ల్యబన్తము) - అవ్యయము. 
4. పుష్ప.... తత్పరాః-తత్పరః, తత్సరౌ, తత్పరాః, అకారాన్త పుంలింగ...తత్సర శబ్దము. (8.७. 5. 
ఉద్యా... సామాన్యమ్‌ - సామాన్యమ్‌, సామాన్యే, సామాన్యాని, ७६०००७ నపుంసకలింగ.. సామాన్య 
శబ్దము. (6.9. 6. తమ్‌ - తమ్‌, తౌ, తాన్‌, దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ద్వి ఏ. 7. ఉపాసతే - 
క్రియ (ఉప+ఆస్‌+లట్‌) - ప్రథమపురుషబహువచనము. 
సమాసాలు: - 

॥. పర్యాయసేవామ్‌ - పర్యాయేణ సేవా (తృ.త) తామ్‌ 

2. పుష్పసంభారతత్పరాః-పుష్పాణాం సమారః(ష.త) పుష్పసమారః, 

పుష్పసంభారే తత్పరాః (స.త) 
8. ఉద్యానపాలసామాన్యమ్‌ - ఉద్యానం పాలయన్తీతి (ఉపపదతలత్పు) 
ఉద్యానపాలాః, ఉద్యానపాలైః సామాన్యమ్‌, ఉద్యానపాలసామాన్యమ్‌. 

సంధులు:- బుతువః+ తమ్‌ - బుతువస్తమ్‌ - విసర్గసన్థిః 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు 
l. బుతువః - బుతుః - ఎ) బు+ అర్తేశ్చ తుః ఇతి తు చకారాత్‌ కిత్‌చ। బుతుః 
స్త్రీ పుష్పకాలయోః 

బి) స తు షడ్విధః । మార్గపౌషా హిమః , మాఘఫాల్లునౌ శిశిరః 2, చౌత్రవైశాఖౌ 
వసన్తః, ® _ జ్యేష్టాషాఢౌ గ్రీష్మః 4, శ్రావణభాద్రా వర్మా 5, ఆళ్వినకార్తికౌ శరత్‌ 6 


94 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


సి) శ్లో “శిశిర పుష్పసమయో గ్రీష్మో వర్నాశరద్ధిమాః । 
మాఘాదిమాసయుగ్మా స్యుః బుతవః షట్‌ క్రమాదమీ ॥” 
- ఇతి భావప్రకాశే । 
6) శ్లో; వసన్తశ్చ తథా గ్రీష్మః ప్రావృట్‌ చ శరదేవ చ । 
హేమన్తః శిశిరశ్చైవ షడేతే బుతవః స్మృతాః ॥ ” ఇతి. 
ఇ) శ్లో! .... బుతుర్వసనాద్యాః । 
గ్రీష్మః ప్రావృట్‌ శరదా హేమను శిశిర ఇతి తే షట్‌ ॥ 3 
అని హలాయుధకోశము. 
ఎఫ్‌)శ్లో॥ పుబ్దరీకాతపత్రస్తం వికసత్‌ కాశచామరః । 
బుతుర్విడమృయామాస న పునః ప్రాప SE ॥” 
ర.వం. 4ఉ-7/ 
“శరదృతువు తెల్లని కమలములను ఛత్రముగను వికసించిన రెల్లు పూవులను 
వింజామరలుగను కలిగియుండుటలో రఘుమహారాజును సరిపోలియుండునట్లు 
తోచెను గాని ఆతని ఐశ్వర్యమును పొందలేకపోయెను.” 
జి) 'బుతువర్ణనిలేని మహాకావ్యాలు, కావ్యాలును లేవు. కాళిదాసమహాకవి 
విరచిత 'బుతుసంహారము” ; దుర్హభవిరజిత “బుతువర్ణని ఇట అనుసంధానము 
చేసికొనదగును. 
క్రియాదర్భము: - ఉపాసతే - ఉప- ఉపసర్గ,తో కూడిన 'ఆసి ధాతువుకు 
“ఉపాసించుటి అని అర్ధము. ఆస- ఉపవేశనే, ७४८४७, అదాదిప్రకరణమ్‌, 
'సేట్‌, ఆత్మనేపదీ, లట్‌. 
ప్రథమపురుషరూపాలు :- ఆస్తే ఆసాతే - ఆసతే. 
అలంకారములు:- ఇట ఉపమాలంకారమున్నదని చెప్పదగును. 'బుతువులకు 
తోటమాలీలతో సామ్యము చెప్పబడుటచే నిది “ఉపమాలంకారమని చెప్పదగును. 


శో తస్యోపాయనయోగ్యాని 
రత్నాని సరితామ్పతిః । 
కథమప్యమృసామన్త - 
రానిష్పత్తేః ప్రతీక్షతే ॥ 37 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 95 


పదవిభాగము:- తస్య, ఉపాయనయోగ్యాని, రత్నాని, సరితామృతిః కథమ్‌, అపి, 
అమృసామ్‌, ७:३४, ఆనిప్పత్తేః, ప్రతీక్షతే । 
అన్వయ ్రమము:- 689०५85 తస్య ఉపాయనయోగ్యాని రత్నాని అమృసామ్‌ 
అన్తః ఆనిష్పత్తేః కథమపి ప్రతీక్షతే । 
ప్రతిపదార్థము: - సరితామ్పతిః - నదులభర్త (సముద్రుడు), తస్య - ఆ 
తారకాసురునికి, ఉపాయనయోగ్యాని - కానుకలకు తగిన, రత్నాని - రత్నములను 
అమృసామ్‌ ७६४ - నీళ్లలో, ఆనిష్పత్తేః - పరిపక్వము నొందువజకు, కథమపి - 
ఎటులనో, ప్రతీక్షతే - ఎదురుచూచుచున్నాడు. 
తాత్సర్యము:- సముద్రుడు ఆ తారకాసురునికి కానుకలకు తగిన రత్నములను 
నీళ్లలో పరిపక్వము నొందువటికు ఎటులనో ఎదురుచూచుచున్నాడు. 
విభక్తులు / (క్రియలు: - . సరితామ్‌ - సరితః, సరితోః, సరితామ్‌, తకారాన్త స్త్రీలింగ 'సరిత్‌' 
శబ్దము. ४.० 2. తస్య ¬ తస్య, తయోః, తేషామ్‌, దకారాన్త పుంలింగ తచ్చబ్దము. షఏ 3. పతిః - 
పతిః, పతీ, పతయః, ss పుంలింగ పతి శబ్దము. (ప్ర.ఏ 4. ఉపాయనయోగ్యాని - 
ఉపాయనయోగ్యమ్‌, ఉపాయనయోగ్యే, ఉపాయనయోగాాని, అకారాన్త నపుంసకలింగ ఉపాయనయోగ్య 
శబ్దము. ద్విబ 5. రత్నాని - రత్నమ్‌, ठ्‌), రత్నాని, ;అకారాన్త నపుంసకలింగ రత్నశబ్దము. ద్విబ 
6. అమృసామ్‌ - అంభసః, అంభసోః, అంభసామ్‌, ;సకారాన్త నపుంసకలింగ అంభస్‌ శబ్దము. 
షబ 7. అన్తః - ७४४, शट, ७०%, ;అకారాన్త పుంలింగ అన్త శబ్దము. (ప్ర.ఏ 8. ఆనిష్పత్తేః - 
ఆనిష్పత్తేః, ఆనిష్పత్యోః, ఆనిష్పత్తీనామ్‌, ;ఇకారాన్త ప్రీలింగ ७0४48 శబ్దము. షఏ 9. కథమ్‌ - అపి 
- అవ్యయాలు 0. ప్రతీక్షతే - ప్రతి -ఉపసర్గ, ఈక్షతే - క్రియ 
సమాసాలు: - 

గ ఉపాయనయోగ్యాని - ఉపాయనానాం యోగ్యాని (షత) 
సంధులు :- 

L. తస్య + ఉపాయన - తస్యోపాయన - 0060568 

2. అపి + అమృసామ్‌ - అప్యమృసామ్‌ - యణాదేశసన్థిః 

3. ७६७५४ + ఆనిష్పత్తేః - అన్తరానిష్పత్తేః - 26262 
SB - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
l. అంభసామ్‌ - “అంభస్‌ి - అంభః 

ఎ) 65००० నపుంసకలింగము 

బి) छदे, ఆప్‌ “ఉదకే 935°) చి ఇత్యసున్‌ హ్రస్వః । 


48 


6 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


సి) శ్లో; ఆపస్తోయం ఘనరసపయః పుష్మరం మేఘపుష్పమ్‌ 
కం పానీయం సలిలముదకం వారి వాః శమృరం చ । 
అర్జః పాథ కుశజలవనం క్షీరమమ్మోలి_మ్చు నీరం 
ప్రోక్తం ప్రాజ్ఞైర్భువనమమృతం జీవనీయం దకం చ ॥ 649 
అని హలాయుధకోశము 'అంభూ శబ్దానికి “26 నామములను 25608. 
డి) శో॥ ప్రససాదోదయాదంభః కుంభయోనేెర్మహౌజసః | 
రఘోః పరిభవాశంకి చక్షుభే ద్విషతాం మనః ॥ ४.50०. 4-27 
“ఉత్కృష్టమైన తేజస్సుగల అగస్యులయొక్క ఆవిర్భావమువలన ఉదకము 
నిర్మలమాయెను...” 
ఇ) చతుర్గోపాయసాధ్యే తు 06० సాంత్వమపక్రియా । 
స్వేద్యయామజ్వరం ప్రాజ్ఞః కో౭.౦భసా పరిషించతి ॥ మాఘే 2-54 
“..ఒదలంత చెమట పుట్టించి కుదుర్చవలసిన యామజ్వరమును ఎవ్వరైనా 
బుద్ధిమంతులు చల్లనినీరు చిలికి మాన్సబూనుదురా?” 
ఎఫ్‌) ఇట వరాహమిహరుని '“జలార్గళశాస్తమును పరిశీలించుట మంచిది. 
జి) శ్లో! యస్య కేశేషు జీమూతా నద్యస్సర్వాంగసంధిషు । 
కుక్షౌ సముద్రాశ్చత్వారస్త స్మై తోయాత్మనే నమః ॥ 
ష్మస్తవరాజము -63 
“ఎవని కేశములు మేఘములై అవయవముల సంధులు నదులై కుక్షి నాలుగు 
సముద్రములై వెలుంగుచున్నవో, ఆ తోయస్వరూపుడగు నారాయణునకు 
నమస్కారము. 
హెచ్‌) ఆయుర్వేదము జలచికిత్సను గుణించి విపులంగా వివరిస్తుంది. 
క్రియాదర్భము: - ప్రతీక్షతే - ప్రతి - ७०७, ఈక్ష (ఈక్ష దర్శనే (దర్శించుట) 
సకర్మకమ్‌, 8७९, ఆత్మనేపదీ, భ్వాదిప్రకరణమ్‌ () లట్‌ 
ప్రథమపురుషరూపాలు :- ప్రతి+ఈక్షతే - ప్రతి+ఈక్షేతే - ప్రతి +ఈక్షన్తె. 
శ్లో; ...విప్రశ్నే రాధ్యతీక్షతే -4-35 
శ్లో దైవం పర్యాలోచయతీత్యర్థే రాధ్యతి చేక్షతే -2-2 
అని 'ఆఖ్యాతచ(న్చిక ७6५१७. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 97 


శ్లో జ్వలన్మణిశిఖాశ్చైనం 
వాసుకిప్రముఖా 98 
స్థిరప్రదీపతామేత్య 
భుజజ్లాః పర్యుపాసతే Il 38 
పదవిభాగము: - జ్వలన్యణిశిభాః, చ, ఏనమ్‌, వాసుకిప్రముఖాః, నిశి, స్థిరప్రదీపతామ్‌, 
ఏత్య, భుజజ్లాః, పర్యుపాసతే । 
BFS: చ జ్వలన్మణి శిఖాః వాసుకిప్రముఖాః భుజంగాః నిశి 
స్థిరప్రదీపతామ్‌ ఏత్య ఏనమ్‌ పర్యుపాసతే । 
ప్రతిపదార్థము: - చ- ఇంతేకాదు, జ్వలన్మణిశిఖభాః - ప్రకాశించుచున్న మాణిక్య 
జ్వాలలుగల, వాసుకి ప్రముఖాః - వాసుకి మున్నగు, భుజంగాః - సర్పములు, 
నిశి - రాత్రియందు, స్థిరప్రదీపతామ్‌ - ७७७ దీపములు అగుటను, ఏత్య - 
పొంది, ఏనమ్‌ - ఈ తారకాసురుని, పర్యుపాసతే - కొలుచుచున్నారు. 
తాత్సర్యము: - ఇంతేకాదు, ప్రకాశించుచున్న మాణిక్య జ్వాలలు గల వాసుకి మున్నగు 
సర్పములు రాత్రియందు ఆఅని దీపములు అగుటను పొంది ఈ తారకాసురుని 
సేవించుచున్నారు. 
విభక్తులు / క్రియలు:-  చ- అవ్యయము, 2. జ్వలన్మణిశిఖాః - ...885, శిఖౌ, శిఖా 
అకారాన్త పుంలింగ... శిఖ శబ్దము. (6.०, 3. వాసుకిప్రముఖాః -... ప్రముఖః, ప్రముఖౌ, ప్రముఖాః 
, అకారాన్త పుంలింగ (ప్రముఖ శబ్దము. (6.0 4. భుజంగాః - భుజంగ భుజంగౌ, భుజంగాః, 
అకారాన్త పుంలింగ భుజంగ శబ్దము. (6.०, 5, నిశి - నిశి, నిశోః నిక్షు, శకారాన్త నపుంసకలింగ 
'నిశొ శబ్దము. స.ఏ, 6. స్థిరప్రదీపతామ్‌ - దీపతామ్‌, దీపతే, దీపతాః, అకారాన్త (१७० దీపతా 
శబ్దము. ద్వి.ఏ, 7. ఏత్య - అవ్యయము, 8. ఏనమ్‌ - ఇమమ్‌ / ఏనమ్‌ , ఇమౌ / ఏనౌ, ఇమాన్‌ 
/ ఏనాన్‌, మకారాన్త పుంలింగ “ఇదమ్‌” శబ్దము. ద్విఏ 9. పుర్యుపాసతే - పరి + ఉప+ ఆసతే (లట్‌ 
- ప్రథమపురుష బహువచనము) 
సమాసాలు: - 
]. జ్వలన్మణిశిఖాః - జ్వలన్యః మణీనాం శిఖాః (షత) యేషామ్‌ (బహు ప్రీహి) 
తే। 
2. వాసుకిప్రముఖాః - వాసుకిః ప్రముఖం యేషామ్‌ (బహువ్రీహి) తే । 
8. స్థిరప్రదీపతామ్‌ - స్థిరః చాసౌ ప్రదీపః (కర్మధా) స్థిరప్రదీపః, తస్య భావః 
తామ్‌ । 


49 


98 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


సంధులు: - 

. జ్వలత్‌ + మణిశిఖాః - ०३९००९३००४४०६ - ७०८००००७४४ 

2. శిఖాః + చ - శిఖాశ్చ - శ్చుత్వసన్షిః 

3. శిఖాశ్చ + ఏనమ్‌ - శిఖాశ్చైనమ్‌ - వృద్ధిసన్టిః వృద్ధిరేచి - (సూ. 6--85) 

- అవర్ణమునకు (అ,ఆలకు) ఏఓఐబెలు పరమగునపుడు పూర్వపరముల 

స్థానములో వృద్ధి ఏకాదేశమగును. ఏ,ఐలు పరమగునపుడు ఐకారము, ఓజెలు 
పరమగునపుడు బెకారము వచ్చునని తాత్పర్యము. 

4. వాసుకిప్రముఖాః + నిశి - వాసుకిప్రముఖా నిశి - DSSS 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
l. వాసుకిప్రముఖాః 
ఎ) బుషికల్పుడగు నన్నయభట్టారకుడు మహాభారతమునందు ఆదిపర్వమున 
గావించిన నాగస్తోత్రమున గల నాలుగుపద్యములు అనర్హమణిరత్నములు. వాట 
*కవియే సాటి. ఇట వాటిని మనసారా తనివితీరా ఆస్వాదిద్దాము. 

క్షే “బహువనపాదపాబ్ధికులపర్వతపూర్ణసరస్సరస్వతీ 
సహితమహామహీభర మజస్రసహ(స్రఫణాళి దాల్చి దు 
స్స్పహతరమూర్తికిన్‌ జలధిశాయికి బాయక శయ్యయైన య 
య్యహిపతి దుషృతాంతకుడనంతుడు మాకు బ్రసన్నుడయ్యెడున్‌. 

2. అరిదితపోవిభూతినమరారుల బాధలు వొందకుండగా 
నురగుల నెల్లగాచిన మహోరగ నాయకు డానమత్సురా 
సురమకుటాగ్రరత్నరుచిశోఖితపాదునకద్రినందనే 
శ్వరునకు భూషణంబయిన వాసుకి మాకు బ్రసన్నుడయ్యెడున్‌. 

3. దేవమనుష్యలోకముల ద్రిమ్మరుచున్‌ విపులప్రతాపసం 
భావితశక్తిశౌర్యులు నపార విషోత్మటకోప విస్ఫుర- 
త్పావకతాపితాఖీలవిపక్షులులైన మహానుభావులై 
రావతకోటిఘోర ఫణిరాజులు మాకు బ్రసన్నుడయ్యెడున్‌. 

4. గోత్రమహామహీధరనికుంజములన్‌ విపినంబులం గురు 
క్షేత్రమునం బ్రకామగతి Fos నొప్పి సహాశ్వసేనుడై 
ధాత్రి బరిభ్రమించు ४०४५) పరాక్రమ దక్షుడీక్షణ 
(DoS తక్షకుడు శూరుడు మాకు బ్రసన్నుడయ్యెడున్‌. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 99 


ఈ నాల్గుపద్యములు చాలా ప్రసిద్దములైనవి. నన్నయగారి అక్షరరమ్యత యొక్క 
ప్రత్వేకతము వీనిలో కన్పించుచున్నది. ఈ పద్యములకు విశ్వనాథవారు అందించిన 
వ్యాఖ్యను - “సాహిత్యసురభి'ని చూడ ప్రార్థన. 

బి) శ్లో॥ సర్పాణామస్మి వాసుకిః - భగవద్దీత 0-28 

BEDS వాసుకి నేను అని శ్రీకృష్ణభగవానుడు - విభూతియోగములో 

నినాడు అట్లే 

శ్లో; అనంతశ్చాన్మి నాగానామ్‌- ` 
(అనంతుడు) ను నేను అని చెప్పినాడు. 

సి) శ్లో; వాసుకిస్తు సర్పరాజః శ్వేతో నీలసరోజవాన్‌ | అని అభిధానచిన్లామణి. 

డి) శివభగవానుని కంఠాభరణము, దేవదానవులు “అమృతమునకై' సాగించిన 
మథనంలో మంథర పర్వతము కవ్వంగాను, కవ్వపు త్రాడుగ 'వాసుకి' ప్రధానపాత్ర 
వహించిన మహాసర్పరాజము. 
క్రియాదర్శము: - పర్యుపాసతే - పరి+ఉప+ఆసతే - ఆస (ఆస్‌) ఉపవేశనే 
(కూర్చొనుట) అకర్మకమ్‌, సేట్‌, ఆత్మనేపదీ, అదాదిప్రకరణమ్‌. లట్‌ - ప్రథమపురుష 
బహువచనము రూపాలు - ఆస్తే - ఆసాతే - ఆసతే. 
అలంకారములు:- ఇందు “వ్యతిరేకాలంకారి మున్నదని చెప్పదగును. 
అన్వయము - సరళము. “జ్వలన్మణిశిఖాః' 


నాగజాతివారిలో ఆదిశేషుడు 


అవతారికా:- అధేదానీం తైలోక్యాధిపతేరిన్దస్యాపి సవిశేషానువృత్తిమాహ । గ. 
శ్లో తత్క్భతానుగ్రహాపేక్షీ 

తం ముహూర్చూతహారితైః । 

అనుకూలయతీన్లో౭_పి 

కల్పద్రుమవిభూషణెః ॥ 39 
పదవిభాగము:- తత్కృతానుగ్రహాపేక్షీ తమ్‌, ముహుః, దూతహోరితైః, 
అనుకూలయతి, ఇన్టః, అపి, ४९७००००६०१ 
అన్వయక్రమము:- ఇంద్రః అపి తత్మృతానుగ్రహావే క్షీ (సన్‌) ముహుః దూతహారితైః 
కల్ప[ద్రుమభూ తమ్‌ అనుకూలయతి । 


I00 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


ప్రతిపదార్హము:- ఇంద్రః+అపి - ఇంధద్రుడున్నూ Se) కీ- ఆ 
తారకునిచే చేయబడిన (ప్రసాదము కోరుచున్నవాడై ముహుః - మాటిమాటికి, 
దూతహారితై ४ - దూతలచే పంపబడిన, కల్పద్రుమవిభూషణైః - కల్పవృక్షముల 
నుండి పుట్టిన ఆభరణములతో, తమ్‌ - ఆ తారకాసురుని, అనుకూలయతి - 
అనుకూలునిగా చేసికొనుచున్నాడు. 

తాత్పర్యము:- ఇంద్రుడున్నూ ఆ తారకాసురునిచే చేయబడిన ప్రసాదము 
కోరుచున్నవాడై మాటిమాటికి దూతలచే పంపబడిన కల్పవృక్షజనితాభరణములతో 
ఆ తారకుని అనుకూలునిగా చేసికొనుచున్నాడు. 

విభక్తులు / క్రియలు:- I. ఇంద్రః - ఇంద్రః, ७०७", ఇంద్రాః అకారాన్త పుంలింగ ఇంద్రశబ్దము. 
ప్ర.ఏ 2. త... పేక్షీ - పేక్షీ उड)... పేక్షిణా, తత్క..క్షిణః, నకారాన్త పుంలింగ అపేక్షిన్‌ శబ్దము. 
ప్రఏ 3. ముహుః - అవ్యయము 4. దూతహారితైః - దూతహారితేన , దూతహారితాభ్యామ్‌, 
దూతహారితైః, అకారాన్త నపుంసకలింగ దూతహారిత శబ్దము. తృ.బ 5. కల్పద్రుమవిభూషణః - 
విభూషణేన, విభూషణాభ్యామ్‌, విభూషణెః, అకారాన్త నపుంసకలింగ కల్పవిభూషణ శబ్దము. తృ. బ 
6. తమ్‌ - తమ్‌, తౌ, తాన్‌, దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ద్వి ఏ 7. అనుకూలయతి - అనుకూల 
+ణిచ్‌+లట్‌, ప్రథమపురుష ఏకవచనము. 


సమాసాలు: - 


. తత్కృతానుగ్రహాపేక్షీ - తేన కృతః తత్కృతః, స చాసౌ అనుగ్రహ 
తత్మృతానుగ్రహః, తమ్‌ అపేక్షతే తచ్చీలః తత్మృతానుగ్రహాపేక్షీ । 
2. దూతహారితైః - దూతైః హారితాని (తృ.త) దూతహారితాని తైః । 
3. కల్పద్రుమవిభూషణాః - కల్పద్రుమణాం విభూషణాని (షత) తైః | 
సంధులు: - 
॥. ముహుః+దూత - ముహుర్దూత - విసర్లసన్థిః 
2. అనుకూలయతి+ఇంద్రః - అనుకూలయతీన్లః - 555; 8 
3. ఇంద్రః+అపి - ७०७6१७8 - छळ ळर, పూర్వరూపసన్ధి 
పదవ్యుత్పత్తి నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు 
I. కల్పద్రుమః 
ఎ) కల్పస్య సంకల్పస్య దాతా ద్రుమః, కల్పస్థాయీ ద్రుమ ఇతి ळण 
బి) శ్లో నమస్తే SYED చిన్తితాన్నప్రదాయ చ । 
విశ్వమృరాయ దేవాయ నమస్తే విశ్వమూర్తయే ” ఇతి దానసాగరే. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా ॥0 


సి) శ్లో; మందారపారిజాతకహరిచందనకల్పవృక్ష సన్లానాః । 
పంచైతే సురతరవో...॥ 35 అని హలాయుధకోశము పేర్కొన్నది. 
డి) శ్లో! తేషాం మహార్ణాసనసంస్థితానామ్‌ 
ఉదారనైపథ్యభృతాం స మధ్యే I 
రరాజ ధామ్నా రఘుసూను రేవ 
కల్పద్రుమాణామివ పారిజాతః ॥ ర.వం) 6-6 
'శ్రేష్టములైన సింహాసనములపై విశేషాలంకారములతో గూర్చున్న రాజులలో 
అజమహారాజు అతిశయకాంతిచేత కల్పవృక్షములలో పారిజాతవృక్షమువలె 
(ప్రకాశించెను. 
ఇ) కల్పయన్తీతి కల్పాః, కల్పా ఇతి ద్రుమాః కల్పద్రుమాః । 
ఎఫ్‌) శ్లో; అథ ప్రభావోపనతైః కుమారం 
కల్ప ద్రుమోత్లెరవకీర్య పుష్పైః । 
ఉవాచ వా iy దశనప్రభాభిః 
సంవర్ధితోరస్థ ०७°४5 ॥ ర.వం. 5-52 
“వక్తయగు నా పురుషుండు తన (ప్రభావముచేత రప్పించబడిన కల్పవృక్ష 
పుష్పములను అజమహారాజుపై వెదజల్లి...” 
జి) శ్లో! యత్ర కల్పద్రుమైరేవ - విలోలవిటపాంశుకైః | 
గృహయన్రపతాకాశ్రీ - రపౌరాదరనిర్మితా ॥ కు.సం. 6 -47 
“ఆ పురమునందలి కల్పవృక్షములు ప్రజలేవి కోరిన వానిని అన్నింటిని 
ఇచ్చుచున్నవని తాత్పర్యము.” 
హెచ్‌)శ్లో॥ సన్హానకతరుచ్చాయా - సుప్తవిద్యాధరాధ్వగమ్‌ । 
యస్య చోపవనం బాహ్యం - గన్గవద్గన్గమాదనమ్‌ ॥ కు.సం. 6-46 
“ఆ పురములో సంతానమను కల్పవృక్షముల నీడ క్రింద విద్యాధరులు అను 
బాటసారులు నిద్రించుచుందురు....” 
క్రియాదర్భము:- L. అనుకూలయతి - నామవాచక ధాతువు. లట్‌ ప్రథమపురుషైక 
వచనము. ధాతువులపై కొన్ని ప్రత్యయములు చేరుటవలన సుబంతములేర్పడినట్లుగ 
సుబంతములపై కొన్ని ప్రత్యయములు చేరుటవలన ధాతువు ठ. 
నామములపై అర్థవిశేషములో ప్రత్యయము చేరగా ఏర్పడునది నామధాతువు. 


ర్‌ 


I02 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


అనుగతఃకూలమ్‌ అనుకూలః అనుకూల ఇవ ७२७७ - అనుకూలయతి. పరస్మైపదీ 
(०७) అనుకూలయతి -అనుకూలయతః - అనుకూలయన్తి. 


అవతారికా:- ఏవం సర్వదేవానువృత్తావపి చరాచరవిజయిని తారకాసురే 
వైఫల్యమాహ.। 
శో ఇత్ధమారాధ్యమానో9_ పి 
క్షిశ్నాతి భువనత్రయమ్‌। 
శామ్యేత్రత్యపకారేణ 
నోపకారేణ ८०४७४ ॥ 40 


పదవిభాగము: - ఇళ్టమ్‌, ఆరాధ్యమానః, అపి, క్లిశ్నాతి, భువనత్రయమ్‌, శామ్యేత్‌, 
ప్రత్యపకారేణ, న, ఉపకారేణ, దుర్దనః । 


అన్వయక్రమము:- ఇత్థమ్‌ ఆరాధ్యమానః అపి (సః) భువనత్రయం క్షిశ్నాతి । 
దుర్దనః ప్రత్యపకారేణ శామ్యేత్‌ ఉపకారేణ న (శామ్యేత్‌) I 


ప్రతిపదార్థము: - ఇత్టమ్‌ - ఇవ్విధముగ, ఆరాధ్యమానః+అపి - పూజింపబడుచున్న 
వాడైనను, (సః - తారకాసురుడు), భువనత్రయమ్‌- ముల్లోకములను, క్తిశ్నాతి - 
పీడించుచున్నాడు. దుర్దనః - దుర్దనుడు ప్రత్యపకారేణ - బదులుగా కీడుచేయుటచే, 
శామ్యేత్‌ - నశించును, ఉపకారేణ-మేలుచేయుటచే, న (శామ్యేత్‌) - నశించదు. 
తాత్పర్యము: - ఇవ్విధముగ పూజించబడుచున్నవాడైనను (తారకాసురుడు) 
ముల్లోకములను పీడించుచున్నాడు. దుర్దనుడు బదులుగా కీడుచేయుటచే 
నశించును. మేలుచేయుటచే నశించడు. 


విభక్తులు / క్రియలు:- . ఇత్టమ్‌ - అవ్యయము 2. అపి - అవ్యయము 3. ఆరాధ్యమానః - 
ఆరాధ్యమానః, ఆరాధ్యమానౌ, ఆరాధ్యమానాః, అకారాన్త పుంలింగ ఆరాధ్యమాన శబ్దము. (8.6 4. 
భువనత్రయమ్‌ - భువనత్రయమ్‌, భువనత్రయే, భువనత్రయాణి, అకారాన్త నపుంసకలింగ భువనత్రయ 
శబ్దము. ద్విఏ 5. క్లిశ్నాతి - క్రియ - లట్‌ ప్రథమపురుషైకవచనము. 6. దుర్దనః - దుర్దనః, 
దుర్దనౌ, దుర్దనాః, అకారాన్త పుంలింగ దుర్దనశబ్దము. ప్ర.ఏ 7. ప్రత్యపకారేణ - ప్రత్యపకారేణ, 
ప్రత్యపకారాభ్యామ్‌, ప్రత్యపకారైః, అకారాన్త పుంలింగ ప్రత్యపకార శబ్దము. తృ. ఏ 9. శామ్యేత్‌ - 
క్రియ I0. న- అవ్యయము. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 03 


సమాసాలు: - 
l. భువనత్రయమ్‌ - భువనానాం త్రయమ్‌ (షత) 
2. ప్రత్యపకారేణ - ప్రత్యపకారణం ప్రత్యపకారః తేన ప్రత్యపకారేణ (తృ.త) 
సంధులు: - 
]. ఆరాధ్యమానః + అపి - ఆరాధ్యమానోల పి - ఉత్తాదేశ ०४४००४68 
2. న + ఉపకారేణ - నోపకారేణ - గుణసస్థిః 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
. దుర్దనః- ఎ) దుర్చుష్టో జనః | 'కుగతిప్రాదయః ఇతి సమాసః । 
బి) శ్లో॥ దుర్దనః పిశునః కుద్రో నీచః కర్ణేజపః ६७४ 
దోషగ్రాహీ పురోభాగీ ద్విజిహ్వో మత్సరీ మతః ॥ 346 
అని హలాయుధకోశము I0 నామములను దుర్దన శబ్దానికి పేర్కొన్నది. 
సి) శ్లో! దుర్దనః ప్రియవాదీ చ నైతద్విశ్వాసకారణమ్‌ । 
మధు తిష్టతి జిహ్వాగ్రే హృదయే తు హలాహలమ్‌ ॥ 
శో దుర్దనః పరిహర్తవ్యో విద్యయాలంకృతోల పిసః। 
మణినా భూషితః సర్పః కిమసౌ ॐ భయంకరః ॥ 
- ఇతి చాణక్యశతకే. 
ఈ పై శ్లోకము భర్తృహరి నీతిశతకము దుర్దనపద్ధతి భాగములో (42)వ 
పద్యముగ కూడా కనిపిస్తున్నది. దాని కాంధ్రానువాదమీ క్రింది పద్యము. 
తే విద్యచే భూషితుండయి వెలయుచున్న 
దొడరి 80०७6 జుమీ దుర్దనుండు 
చారుమాణిక్యభూషిత శస్తమస్త 
కంబయిన పన్నగము భయంకరము గాదె! (ఏనుగు లక్ష్మణకవిది) 
క్రియాదర్శము:- !. క్షిశ్నాతి - క్లికూ (బిబాధనే) పీడించుట, కాది ప్రకరణమ్‌ 
(9) సకర్మకమ్‌, వేట్‌, పరస్మై పదీ, లట్‌ ప్రథమపురుషైకవచనము. 
రూపాలు - క్షిశ్నాతి, 8665, క్షిశృన్తి 
क  దృమృతి దృఫతి దునోతి వ్యథయతి దుఃఖయతి తపతి పీడయతి । 
క్రిశ్నాతి దూనయత్యపి ధూపయతి ఖేదయత్యాద్యాః । 64 


52 


I04 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


శ్లో; దుఃఖారోతి తుదతి చ కరోతి వైకల్యముదాద్విభ్యో౭ మీ । 


ఆత్మనే౭_పి గ్రపయతి గ్లాపయత్యపి పీడనే ॥ 65 
శ్లో రోఠతే లోఠతే కుథ్నాత్యపి 008 బాధతే । 
ఏఠతే హఠతే తత్ర లోటతే క్లేశయత్యపి ॥ 66 


శ శబ్దతే శూలతి రుజత్యూషత్యామయతీతి చ । 
అని ‘Rs అను క్రియాకోశము (2-3) పేర్కొన్నది. 
2. శామ్యేత్‌ - శము (ఉపశమే) అకర్మకమ్‌, ७७९, పరస్మై; పదీ, దివాదిప్రకరణమ్‌ 
4. “పుషాదిః శమాదిశ్చ। OF - ప్రథమపురుషైకవచనము. 
రూపాలు - శామ్యేత్‌ - శామ్యేతామ్‌ - శామ్యేయుః 
అలంకారములు: - ఇట “అర్థాన్తరన్యాసాలంకార'మున్నదని చెప్పదగును. 
ఇట ఉత్తరార్థముచే పూర్వార్థము సమర్థింపబడుటచే నిది “అర్థాన్తరన్యాసాలంకారి 
మని చెప్పదగును. అన్వయము సరళము. 
లక్షణము: - ఉపన్యసనమన్యస్య యదర్ధస్యోదితాదృతే | 
fos సో౭_ ర్థాన్తరన్యాసః పూర్వార్థానుగతో యథా । 7 
కావ్యాలంకారః - ద్వితీయః పరిచ్చేదః. 

అవతారికా:- అథ నందనవనవృక్షాపహరణమాహ I 
శ్లో తేనామరవధూహసైః 

సదయాలూనపల్లవాః 

అభిజ్ఞాశ్చేదపాతానాం 

క్రియన్తే నన్దనద్రుమాః ॥ 4 
పదవిభాగము:- తేన, అమరవధూహసైైః, సదయాలూనపల్లవాః, అభిజ్ఞాః, 
ఛేదపాతానామ్‌, క్రియన్సే నందనద్రుమాః । 
అన్వయక్రమము:- తేన అమరవధూహస్తెః సదయాలూనపల్లవాః నందనద్రుమాః 
ఛేదపాతానామ్‌ అభిజ్ఞాః క్రియన్తే । 
ప్రతిపదార్థము: - తేన - ఆ తారాకాసురునిచేత, అమరవధూహసైః - దేవాంగనల 
యొక్క చేతులతో, సదయాలూనపల్లవాః - దయతో కోయబడిన చిగుళ్లుగల, 


రామోరావిరచి తమృణాలినీవ్యాఖ్యా 05 


నందనద్రుమాః - నందనవనవృక్షములు, చేదపాతానామ్‌ - నజుకుదెబ్బలకు, 
అభిజ్ఞాః - ఎజుగునట్టివిగా, క్రియన్తే - చేయబడుచున్నవి. 

తాత్సర్యము:- ఆ తారకాసురునిచేత; దేవాంగనలయొక్క చేతులతో దయతో 
కోయబడిన చిగుళ్లుగల నందనవనవృక్షములు నజుకుదెబ్బలకు ఎజుగునట్టివిగా 
చేయబడుచున్నవి. 

విభక్తులు / క్రియలు:- .3ॅ6 - తేన, తాభ్యామ్‌, తైః, దకారాన్త పుంలింగ తచ్చబ్దము. తృ.ఏ. 
2. అమరవధూహసైః - హస్తేన, హస్తాభ్యామ్‌, హస్తెః, అకారాన్త పుంలింగ = హస్త శబ్దము. डु). 
3. సదయాలూనపల్లవాః - ४9४8, పల్లవౌ, పల్లవాః, అకారాన్త పుంలింగ పల్లవశబ్దము. (४.० 4. 
నందనద్రుమాః - ద్రుమః, ద్రుమౌ, డ్రుమాః, అకారాన్త పుంలింగ = ద్రుమశబ్దము. ప్రబ 5. 
ఛేదపాతానామ్‌ - ఛేదపాతస్య, ఛేదపాతయోః, ఛేదపాతానామ్‌, అకారాన్త పుంలింగ ఛేదపాతశబ్దము. 
షబ 6. అభిజ్ఞా- ७६६७ అభిజ్ఞా అభిజ్ఞాః, అకారాన్త పుంలింగ అభిజ్ఞ శబ్దము. (8.७ 7. క్రియన్తే 
- క్రియ (కర్మణి) లట్‌ ప్రథమపురుష బహువచనము. 

సమాసాలు: - 

l. అమరవధూహస్తైః - అమరాణాం వధ్వః, అమరవధ్వః (షత) । 
అమరవధూనాం హస్తా (షత) అమరవధూహస్తాః, తైః. । 

2. సదయాలూనపల్లవాః - సదయమ్‌ దయయా సహితం యథా స్యాత్తథా 
సదయమ్‌ (బహుటవీహి), సదయమ్‌ ఆలూనాః సదయాలూనాః 
సదయాలూనాః పల్లవాః యేషామ్‌ (బహువ్రీహి) తే । 

3. నందనద్రుమాః - నందనస్య ద్రుమాః (షత) । 

4. ఛేదపాతానామ్‌ - ఛేదాశ్ళ పాతాశ్చ (ద్వంద్వ) తే ఛేదపాతాః, తేషామ్‌ । 

ర్‌. అభిజ్ఞాః - అభిజానన్తీతి (ఉపపదతత్పురుషు తే. । 

సంధులు: - 

I. తేన+ అమరవధూ - తేనామరవధూ - సవర్ణదీర్ణసంధిః 

2. అభిజ్ఞాః+ఛేద = అభిజ్ఞాశ్చేద - శ్చుత్వసంధిః 
స్యోశ్చునా శ్చుః - (సూ. 8-4-39) సకారతవర్గములకు శకారచవర్గములతో 

కలయిక ఏర్పడినపుడు శకారచవర్గములు వచ్చును. 

పాఠాన్తరాలు:- ]. ఛేదపాతానామ్‌ - ఛిన్నపాతానామ్‌ 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 

]. ఎ) ఈ శ్లోకభావానికి దాదాపు తుల్యముగానున్న రఘువంశమునందలి (l6-9) 


53 


'06 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


శ్లోకభావమును గమనించండి. 

శో ७४65 శాఖాః సదయం చ యాసాం 
పుష్పాణ్యుపాత్తాని విలాసినీఖిః । 
వన్వైః ७9 వానరైస్తాః 
इद ఉద్యానలతా మదీయాః ॥ 

“ఏ ఉద్యానవన లతలనుండి పూర్వము సుకుమారములైన కొమ్మలను వంచి 
(వానిమీద దయతో నెమ్మదిగా) యువతులు పూవులను కోసెడివారో, ఆ 
ఉద్యానవనలతలే నేడు కర్మశస్వభావముగల అడవికోతులవంటి ఆటవిక జనులచే 
నిర్ణయగా పీడించబడుచున్న! 2, 

బి) అభిజ్ఞాన శాకున్తలనాటకచతుర్భాంక భాగమునగల ఈ శ్లోకాన్ని గమనించండి. 

శ్లో। పాతుం న ప్రథమం వ్యవసతి జలం యుష్మాస్వపీతేషు యా 
నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహేన యా పల్లవమ్‌ । 
ఆద్యే వః కుసుమప్రసూతిసమయే యస్యా భవత్యుత్సవః 
సేయం యాతి శకున్తలా పతిగృ్భృహం సర్రైరనుజ్ఞాయతామ్‌ ॥ 

“ఓ ఆశ్రమ వృక్షములారా ! ఏ పడతి మీ పాదులను నీటిచే నింపి మిమ్ముల 
తృప్తిపరచుటకు పూర్వము తాను జలము త్రాగుటకు, మీయందలి స్నేహముచే 
దానలంకరించుకొనుటకు మీచిగురుటాకును సయితము త్రుంచుటకు, ఏ మాత్రము 
ఇష్టపడకుండెడిదో, మీరు నూతనముగ పుష్పవతులగుట కని పరమానందభరిత 
యగుచుండిడిదో, అట్టి మీ నెచ్చెలియగు శకున్తల నేడు భర్త్హ్రగృహమునకు 
బయలుదేరుచున్నది. మీరందరు దయతో సాగనంపుడు”. 

కరుణరసము చిప్పిల్లు మిగిలిన 3 శ్లోకములను కూడా ఇట అనుసంధానము 
చేసికొందురుగాక. 

. యాస్యత్యద్య.... ర్నవైః ॥ 

9; అస్మాన్‌ సాధు...వధూబంధుఖిః ॥ 

3. శుశ్రూషస్వ గురూన్‌ ... కులస్యాధయః ॥ 
క్రియాదర్శము:- . క్రియన్తే - డుక్ళణఆ్‌ కరణే (చేయుట) - కర్మణి ప్రయోగము. 
లట్‌ ప్రథమపురుష బహువచనము. తనాదిప్రకరణమ్‌(8) సకర్మకమ్‌, అనిట్‌, 
(ఉభయపదీ) ఆత్మనేపదీ. రూపాలు - క్రియతే, క్రియేతే, క్రియన్తే 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 07 


అలంకారములు:- ఇట “పర్యాయోక్యలంకారిమున్నదని చెప్పదగును. అత్ర 
కార్యభూతేన నందన ద్రుమచ్చేదపాతేన కారణభూతో మహేంద్రపరాజయః ప్రతీయతే, 
ఇతి కార్యద్వారేణ పరాజయ స్యైవాభిధానాత్‌ పర్యాయోక్తమలంకారః ।తదుక్తం 
సాహిత్యదర్పణే - 'పర్యాయోక్తం యదా భంగ్యాగమ్యమేవాభిధీయతే ’ ఇతి 
నాత్రాప్రస్తుత ప్రశంసా, కార్యకారణయోరుభయోరపి వర్ణనీయత్వేన ప్రస్తుతత్వాత్‌ 
। - పుంసవనీ వ్యాఖ్యనుండి. 


అవతారికా:- అథ దేవానాం దారాపహరణమాహ | దేవాంగనల అపహరణము. 
శ్లో వీజ్యతే స హి సంసుప్త - 

శ్వాససాధారణానిలైః । 

చామరైస్సురబన్టీనాం 

బాష్పశీకరవర్షిభిః ॥ 42 
పదవిభాగము: - వీజ్యతే, సః, హి, సంసుప్తు, శ్వాససాధారణానిలైః, చామరైః, 
సురబస్టీనామ్‌, ७०४078. 
అన్వయక్రమము:- హి సః సంసుప్తః సన్‌ శ్వాససాధారణానిలైః బాష్పశీకరవర్షిభిః 
సురబందీనామ్‌ చామరైః వీజ్యతే । 
ప్రతిపదార్థము: - హి - ఏలయన, సః - ఆ తారాకాసురుడు, సంసుప్తః (సన్‌) - 
నిద్రితుడగుచు, శ్వాససాధారణానిలైః - శ్వాసతో సమానమగు గాలి గలట్టియు, 
८४६5५९ - కన్నీళ్లతుంపరలను కురియుచున్నవైనవియగు, సురబందీనామ్‌ 
- చెజగొనబడిన దేవాంగనలయొక్క 
చామరైః - వింజామరములచే, వీజ్యతే - వీచబడుచున్నాడు. 
తాత్పర్యము:- ఆ తారకాసురుడు నిద్రితుడయ్యును, శ్వాసతో సమానమగు 
గాలిగలట్టియు, కన్నీళ్ళ తుంపరలను కురియుచున్న వైనవియు అగు చెజగొనబడిన 
దేవాంగనలయొక్క వింజామరములచే వీచబడుచున్నాడు. 
విభక్తులు / క్రియలు:- . హి- అవ్యయము 2. సః - సః, తౌ, తే, దకారాన్త పుంలింగ 
తచ్చబ్దము. ప్ర.ఏ 3. సంసుప్తః - సంసుప్తః, సంసుప్తా, సంసుషాః, అకారాన్త పుంలింగ సంసుప్త 
శబ్దము. ప్ర.ఏ 4. శ్వాససాధారణానిలైః - శ్వాససాధారణానిలేన, శ్వాస సాధారణానిలాభ్యామ్‌, 
శ్వాససాధారణానిలైః, అకారాన్త నపుంసకలింగ శ్వాస... నిలశబ్దము. తృ.బ ర్‌. బాష్ట్రశీకరవర్షిఖిః - 


54 





I08 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


వర్షిణా, వర్షిభ్యామ్‌, ४6.68, ఇకారాన్త నపుంసకలింగ వర్షిశబ్దము. తృ.బ 6. చామరైః - చామరేణ, 
చామరాభ్యామ్‌, చామరైః, అకారాన్త నపుంసకలింగ చామరశబ్దము. తృ.బ 7. వీజ్యతే - క్రియ 
(కర్మణి) 8. సురబందీనామ్‌ - బంద్యాః, బంద్యోః, బందీనామ్‌, ఈకారాన్త ప్రీలింగ బందీ శబ్దము. 
షబ 

సమాసాలు: - 

. శ్వాససాధారణానిలైః - శ్వాసేన సాధారణః, శ్వాససాధారణః, స అనిలః 
యేషాం తాని శ్వాససాధారణానిలాని తైః (బహువ్రీహి), శ్వాససాధారణానిలైః 

9. బాప్పశీకరవర్షిఖిః - బాష్పాణాం శీకరాః (షత) బాష్పశీకరాః, తాన్‌ వర్షన్తి 
తచ్చీలాని, తైః (బహువ్రీహి బాష్పశీకరవర్షిభిః | 

3. సురబందీనామ్‌ -సురాణాం ०६७४ ७०७७ తాసాం సురబస్టీనామ్‌. । 

సంధులు: - 
సః+హి -సహి - సులోపః 
సులోపః ఏతత్తదోః సులోపో౭_కోరనజ్‌ సమాసే హలి (సూ. 6--28) 
కకారములేని ఏతత్‌, తద్‌ శబ్దములమీది సుప్రత్యయము హల్లుపరముగా 
నున్నపుడు లోపించును. Se సమాసమున ఈ లోపము రాదు. 
2. సంసుప్తః+శ్వాస - సంసుప్తశ్వ్వాస - విసర్గాదేశసస్థిః - వాశరి- (సూ 
8-3-36) శషసవర్ణములు పరముగా ఉన్నప్పుడు విసర్గమునకు శషసలు 
వికల్పముగా వచ్చును. రాని పక్షమున విసర్దమునకు విసర్గమే వచ్చును. 
3. చామరైః + సురబన్టీనామ్‌ - చామరైస్సురబందీనామ్‌- విసర్గాదేశసంధిః 
పాఠాన్తరాలు:- ]. సంసుప్తశ్వాస - సంతప్తశ్వాస 
. సంసుప్తశ్వాస - సంతప్తశ్వాస 

The reading of the Trivandum edition, సంతప్తశ్వాస... is also a good 
one. The idea is - Taraka knows very well that the breeze produced by 
the Camaras, coming in contact with the hot tears shed by the ladies 
and their hot signs, would not be quite comforting to him, but he puts 
up with it, as he likes to gloat over their miserable condition. It is not 


fanning that he wants, but the pleasure derived from looking at the 
humiliation and degradation of his captives - R.D. Karmarkar. 


క్రియాదర్శము: - వీజ్యతే - వీజ (వ్యజనే) వీచుట, చురాదిప్రకరణమ్‌ (0) 
ఉభయపది, సకర్శకమ్‌, సేట్‌, లట్‌ ప్రథమపురుషైకవచనమ్‌, కర్మణి ప్రయోగము, 
ఆత్మనేపదిరూపము. 


రామోరావిరచి తమృణాలినీవ్యాఖ్యా ॥09 


రూపాలు - వీజ్యతే, వీజ్యేతే, వీజ్యన్తే 

అలంకారములు: - ఇట “పర్యాయోక్తాలంకారిమున్నదని చెప్పదగును. లక్షణము 
- పర్యాయోక్తం యదన్యేన ప్రకారేణభిదీయతే” కావ్యాలంకారః 3-8. చెప్పదలచిన 
విషయమును మామూలుమాటలతో కాక మటియొక ప్రకారమున చెప్పినచో 
పర్యాయోక్తము. శ్వాససాధారణానిలైః, బాప్పశీకరవర్షిఖిః అని చెప్పబడుటయే ఇట 
అలంకారము 'పర్యాయోక్తము' అని చెప్పదగును. 


అవతారికా:- అథ ధనాపహరణ మాహ। 
శ్లో ఉత్పాట్య మేరుశ్చృజ్లాణి 

క్షుణ్ఞాని హరితాం ఖురైః । 

ఆక్రీడపర్వతాస్తేన 

కల్పితాః స్వేషు వేశ్ళసు I 43 
పదవిభాగము:- ఉత్పాట్య, మేరుశ్చజ్లాణి, క్షుణ్లాని, హరితామ్‌, ఖురైః, ఆక్రీడపర్వతాః 
తేన, కల్పితాః, స్వేషు, వేశ్ళసు | 
అన్వయక్రమము:- తేన హరితాం ఖురైః క్షుణ్ణాని మేరుశ్చజ్లాణి ఉత్పాట్య స్వేషు 
వేశ్శసు ఆక్రీడపర్వతాః కల్పితాః । 
ప్రతిపదార్థము: - తేన - ఆ తారకాసురునిచే, హరితాం - సూర్యాశ్వములయొక్క 
ఖురైః- గిట్టలచే, క్షుణ్లాని - చూర్ణములైన, మేరుశ్చజ్లాణి - మేరు పర్వతశిఖరములు, 
ఉత్పాట్య - పెల్లగించి, స్వేషు - తన, వేశ్ళసు - ७०४०७०१, ఆక్రీడపర్వతాః - 
క్రీడాపర్వతములుగా, కల్పితాః - చేయబడినవి. 
తాత్సర్యము:- ఆ తారకాసురునిచే, సూర్యాశ్వములయొక్క గిట్టలచే చూర్ణములైన 
మేరుపర్వత శిఖరములు పెల్లగించబడి తన ఇండ్లయందు క్రీడాపర్వతములుగా 
చేయబడినవి. 
విభక్తులు / క్రియలు:- . తేన - తేన, తాభ్యామ్‌, తైః, దకారాన్త పుంలింగ తచ్చబ్దము. తృ.ఏ 
2. హరితామ్‌ - హరితః, హరితోః, హరితామ్‌, తకారాన్త ప్రీలింగ హరిత్‌ శబ్దము. షబ 3. ఖురైః 
- ఖురేణ, ఖురాభ్యామ్‌, ఖురైః, అకారాన్త నపుంసకలింగ ఖుర శబ్దము. ద్విబ 4. Beg? - 
Beg, క్షుళ్ణే, క్షుణ్ణాని, అకారాన్త నపుంసకలింగ క్షుజ్ణ శబ్దము. ద్విబ 5. మేరుశ్చజ్లాణి - మేరుశ్ళజ్ఞమ్‌, 
మేరుశ్ళజ్లే మేరుశృంగాణి, ७०००७ నపుంసకలింగ మేరుశ్చృబ్దశబ్దము. ప్ర.బ 6. ఉత్సాట్య - ఉత్‌+ 


58 


40 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


పాట్‌ + క్వా - ల్యబనమవ్యయము 7. స్వేషు - స్వే స్వయోః స్వేషు, అకారాన్త పుంలింగ 
స్వశబ్దము. స.బ రి. వేశ్ళసు - వేళ్ళని, వేశ్ళ్శనోః, बु, నకారాన్త నపుంసకలింగ 'వేశ్ళన్‌” శబ్దము. 
స.బ 9. ఆక్రీడపర్వతాః - ఆక్రీడపర్వతః, ఆక్రీడపర్వతౌ, ఆక్రీడపర్వతాః, అకారాన్త పుంలింగ 
७8८67८९७४८. ७.६ 0. కల్పితాః - కల్పితః, కల్పితౌ, కల్పితాః, అకారాన్త २७०७०6 కల్పిత 
శబ్దము. ప్ర.బ 
సమాసాలు: - 
i. మేరుశ్ళంగాణి - మేరోః శృంగాణి (షత) 
2. ఆకీడపర్వతాః - ఆక్రీడాః చ తే పర్వతాః (కర్మధా) 
సంధులు: - 
L. ఆక్రీడపర్వతాః+ తేన - ఆక్రీడపర్వతాస్తేన - DSR 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
ఓ. హరిత్‌ 
ఎ) స్రీ. హృ + ఇతి । పుం. హరతి నయనమనాంసీతి । 
హృ + హృసృరూహియుషిభ్య 888? ఇతి. 
హలాయుధకోశవ్యాఖ్య ఈ శ్లోకాన్నే ఈ పదవివరణమున ఉదాహరించినది. 
8) ७०% గంధర్వో౭. శ్వ సప్తిర్వాజీ తురంగమస్తురగః । 
తార్యో హరిస్తురంగో యుయురుక్తో ఘోటకో హయో వాహః ॥ 
అని 'హలాయుధకోశము 4 నామములను అశ్వ శబ్దానికి పేర్కొన్నది. 
సి అశ్వభేదములు - లక్షణములు - “'హలాయుధకోశు (436-439) 
శ్లో; గుణదేశకృతాస్తేషాం సంజ్ఞాః స్యురనేకధా లోకే । 
కర్మః శ్వేతః శోణో రకో హేమశ్చ కృష్ణవర్గోల_ శ్వః ॥ 
శ్లో మల్లికాక్షః సితైర్నేతైణ కృష్టైరిన్నాయుధో మతః । 
శ్రీవృక్షకీ స విజ్లేయః శ్రీవృక్షో యస్య లాంఛనమ్‌ ॥ 
दूँ ఆజానేయాః కులీనాః స్యుః పారసీకా వనాయుజాః । 
కామోజూ వాహ్లికాః ప్రోక్తాః సైంధవాః సింధుపారజాః ॥ 
డిశ్లో॥ ధియః సమగైః సగుణై రుదారధీః 
క్రమాచ్చతగ్రశ్చతుతరర్ణవో పమాః | 
తతార విద్యాః పవనాతిపాతిభిః 
దిశో హరిద్భి ర్హరితామివేశ్వరః ॥ ర.వం. 3-30 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 


“సూర్యుడు వాయువేగముగ పయనించు తన అశ్వముల సాయమున 
నలుదిక్కులను దాటునట్లు మహాదీశాలి అయిన ఆ రఘువు బుద్దియొక్క 
సర్వగుణములచేత నాల్గు సముద్రములతో పోల్చదగిన నాలుగువిద్యలను వరుసగా 
దాటెను. ఈ రఘువంశ శ్లోకాన్ని - జాగ్రత్తగా - క్షుణ్ణంగా వ్యాఖ్యానంతో సహా 
అధ్యయనం చేయుదురుగాక. 

ఇ) మనుమంచిభట్టు విరచిత 'హయలక్షణవిలాసము,, దానికి డా॥ సూర్యదేవర 
రవికుమార్‌ గారందించిన విస్తృతపీఠిక ఇట అనుసంధానము చేసికొనదగును. 
అలంకారములు: - ఇందు “పర్యాయోక్తాలంకారిమున్నదని చెప్పదగును. 
సుమేరు పర్వత సువర్ణ శిఖరములు పెల్లగింపబడినవని చెప్పుటచేత దేవతల దురవస్థ 
సూచితమవుటచే నిట “పర్యాయోక్తాలంకారిమున్నదని చెప్పదగును. 
లక్షణము: - కా॥'పర్యాయోక్తం వినా వాచ్యవాచకత్వేన యద్వచః కావ్యప్రకాశే 
0-32. వాచ్యవాచకభావం లేకుండా ఏ చెప్పడం ఉన్నదో అది పర్యాయోక్తా 
అలంకారము వృత్తి - వాచ్యవాచక భావ వ్యతిరేకేణావగమన వ్యాపారేణ యత్‌ 
ప్రతిపాదనం తత్‌ పర్యాయేణ భబ్జనరేణ కథనాత్‌ పర్యాయోక్తమ్‌. వాచ్యవాచక 
భావన కంటె భిన్నమైన అవగమనవ్యాపారంచేత, అనగా వ్యంజనా వ్యాపారముచేత, 
ఏ ప్రతిపాదించడం ఉన్నదో అది పర్యాయోక్తాలంకారము. 
వివరణ:- ఏ అర్థాన్ని శక్తిచేత వాచ్యవాచక భావాన్ని పురస్కరించుకొని చెప్పవలసి 
ఉన్నదో ఆ అర్థాన్నే వ్యంగ్య వ్యంజక భావాన్ని పురస్కరించుకొని చెప్పడం 
పర్యాయోక్తము. 

సాధారణంగా ధ్వనిస్థలాలలో వాచ్యార్థం ఒకటి ఉంటుంది. వ్యంగ్యార్థం మరొకటి 
ఉంటుంది. పర్యాయోక్తంలో రెండూ ఒకటే అని అర్థము. 


అవతారికా:- అథ దేవోపభోగసాధనానాం సువర్ణకమలానామపహరణమాహ। 
శ్లో మన్దాకిన్యాః పయశ్ళేషం 
దిగ్వారణమదావిలమ్‌ । 
హేమామోరుహసస్యానాం 
తద్వాప్యో ధామ २5५४ ॥ 44 


56 


II2 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


పదవిభాగము:- మందాకిన్యాః, పయఃశేషమ్‌, దిగ్వారణమదావిలమ్‌, 
హేమామ్ఫోరుహసస్యానామ్‌, తద్వాష్యః, ధామ, సాం(ప్రతమ్‌.। 
అన్వయక్రమము:- సాంప్రతమ్‌ మందాకిన్యాః దిగ్వారణమదావిలం పయః శేషం 
హేమామ్ఫోరుహసస్యానాం తద్వాష్యః ధామ (ఆసన్‌, ఇతి, శేషః) 
ప్రతిపదార్థము: - సాంప్రతమ్‌ - ఇప్పుడు, మందాకిన్యాః - ఆకాశగంగకు, 
దిగ్వారణమదావిలమ్‌ - దిగ్గజముల మదజలముతో కలుషితమయిన, పయః - 
నీరు, శేషమ్‌ - మిగిలియున్నది, హేమామోరుహసస్యానామ్‌ - బంగారు తామరల 
పైరులకు, తద్వాప్యః - ఆ తారాకాసురుని దిగుడు బావులు, ధామ - స్థానము 
(ఆసన్‌ - అయియున్నమి. 
తాత్సర్యము: - ఇప్పుడు ఆకాశగంగకు దిగ్గజముల మదజలముతో కలుషిత మయిన 
నీరు మిగిలియున్నది. బంగారు తామరల పైరులకు ఆ తారకాసురుని దిగుడు 
బావులు స్థానము (७०००४७००४७) 
విభక్తులు / క్రియలు:- L సాంప్రతమ్‌- అవ్యయము 2. మందాకిన్యాః - మందాకిన్యాః, 
మందాకిన్యోః, మందాకినీనామ్‌, ఈకారాన్త (७०0 మందాకినీ శబ్దము. షఏ 3. దిగ్వారణమదావిలమ్‌ 
- ७9७6०, ఆవిలే, అవిలాని, అకారాన్న నపుంసకలింగ ఆవిలశబ్దము. (७.० 4. పయః - పయః, 
పయసీ, పయాంసి, సకారాన్త నపుంసకలింగ పయశ్శబ్దము. (6.0 5. శేషమ్‌ - శేషమ్‌, శేషే, 
శేషాణి, ७५०००७ నపుంసకలింగ శేషు శబ్దము. (6.० 6. హేమా.. సన్యాసామ్‌ - సస్యస్య, సస్యయోః 
,సస్యానామ్‌, అకారాన్త నపుంసకలింగ సస్యశబ్దము. షఏ 7. తద్వాష్యః - తద్వాపీ, తద్వాప్యా, 
తద్వాష్యః, ఈకారాన్త స్ర్రీలింగ తద్వాపీ శబ్దము. (७.७ 8. ధామ - ధామ - ధామనీ - ధామాని 
నకారాన్న నపుంసకలింగ ए. 5.2 
సమాసాలు: - 

|. దిగ్వారణమదావిలమ్‌ - దిశాం వారణాః (షత) దిగ్వారణాః, దిగ్వారణానాం 

మదాః (షత) దిగ్వారణమదైః ఆవిలమ్‌(తృ. &) । 
2. ३5० ळेउपृ) ७००७ స్యానామ్‌ - హేమ్నః అంభోరువోణి (ॐ. छ) 
హేమామోరుహాణి, హేమామ్ఫోరుహాణీవ సస్యాని (కర్మధా) తేషామ్‌ । 

3. తద్వాప్యః - తస్య వాప్యః (&.७) । 
సంధులు: - 

I. పయః+శేషమ్‌ - పయశ్శేషమ్‌ - విసర్గాదేశసన్థిః (వా 68) 

2. తద్వాష్యః + ధామ - తద్వాప్యో ధామ - ఉత్వాదేశసన్థిః (558 చ) 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా ॥3 


అఫ్లతమైన హ్రస్వ అకారమునకు పరముగనున్న రేఫమునకు మృదుహల్లులు 
పరముగానున్నపుడు 'ఉత్వము” వచ్చును. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
Il. ద్విగారణాః - 
0) 867 వారణాః । 
బి) ह ఐరావతః పుండరీకో వామనః కుముదో౭_౦జనః । 
పుష్పదన్తః సార్వభౌమః సుప్రతీకశ్చ దిగ్గజాః ॥ ఇత్యమరః 
సి) శ్లో ఐరావతః పుండరీకః కుముదాంజనవామనాః । 
పుష్పదన్తః సార్వభౌమః సుప్రతీకశ్చ దిగ్గజాః ॥ ఇతి హలాయుధకోశః 
ఎ) ఐరావతము 2) పుండరీకము 3) కుముదము 4) అంజనము 5) వామనము 
6) పుష్పదన్తము 7) సార్వభౌమము 8) సుప్రతీకము అను BS) 8 దిక్కులను 
రక్షించు గజరాజములు; అట్లే 
డి) శ్లో; కరిణ్యో౭.భ్రముకపిలా పింగలానుపమాః క్రమాత్‌ | 
తామ్రకర్ణీ శుభ్రదన్సీ చాబ్బనా చాంజనావతీ ॥ 
అనునవి ఆయా దిక్కులందుండు ఆడుగజములు 
ఇ) శ్లో! మాతంగద్విరదద్విపాః కరిగజస్తమ్చేరమనేకపాః । 
కుంభీకుంజరవారణేభరదినః సోమోద్భవః సింధూరః ॥ 
అని హలాయుధకోశము ‘L4 నామములను గజి శబ్దమునకు పేర్కొన్నది. 
మరిన్ని వివరములకు 'హలాయుధకోశము” చూడదగును. వ 
అలంకారములు:- ఇట “పర్వాయోక్తాలంకారి మున్నదని చెప్పదగును. 
అవతారికా:- అథ దేవానామనురోధమాహ 
శ్లో భువనాలోకన ప్రీతిః 
స్వర్గిభిర్నానుభూయతే I 
ఖిలీభూతే విమానానాం 
తదాపాతభయాత్సథి ॥ 45 
పదవిభాగము:- భువనాలోకనప్రీతిః, 55988, న, అనుభూయతే, ఖిలీభూతే, 
విమానానామ్‌, తదాపాతభయాత్‌, పథి । 


I44 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


అన్వయ[క్రమము:- తదాపాతభయాత్‌ విమానానామ్‌ పథి ఖిలీభూతే (సతి) ६8६१ 
భువనాలోకనప్రీతిః న అనుభూయతే । 
ప్రతిపదార్థము:- తదాపాతభయాత్‌ - ఆ తారకాసురునియొక్క తాకుడువలని 
భయమువలన, విమానానామ్‌ - విమానములయొక్క పథి - మార్గము, ఖిలీభూతే 
(సతి) - పాడైన దగుచుండగ, స్వర్గిభిః - దేవతలచే, భువనాలోకనప్రీతిః - 
లోకములను చూచుటయందలి ప్రీతి, న అనుభూయతే - అనుభవింపబదకున్నది. 
తాత్పర్యము: - ఆ తారకాసురునియొక్క తాకుడువలని భయమువలన విమానముల 
యొక్క మార్గము పాడైన దగుచుండగ, దేవతలచే లోకములను చూచుటయందలి 
ప్రీతి అనుభవింపబదకున్నది. 
విభక్తులు / క్రియలు:- త... భయాత్‌... భయాత్‌, భయాభ్యామ్‌, భయేభ్యః, అకారాన్త నపుంసకలింగ 
త... భయశబ్దము. తృ.ఏ 2. విమానానామ్‌- విమానస్య, విమానయోః, విమానానామ్‌, అకారాన్త 
పుం/నపుంసకలింగ విమానశబ్దము. షబ 3. పథి - పధి, ४6%, పథిషు, నకారాన్త పుంలింగ 
585, శబ్దము. సప్తమీ విభక్తి ఏకవచనము 4. ఖిలీభూతే (సతి) - ఖిలీభూతే , ఖిలీభూతయోః, 
ఖిలీభూతేషు, ఖిలీభూతశబ్దము. అకారాన్త పుంలింగ సప్తమీ విభక్తి ఏకవచనము. 5. ४5868 - 
స్వర్గిణా , స్వర్గిభ్యామ్‌, స్వర్గిభిః నకారాన్త పుంలింగ స్వర్గిన్నబ్దము. తృ.బ 6. భువనాలోకప్రీతిః - 
ప్రీతిః ప్రీతీ, ప్రీతయః, ఇకారాన్త BON ప్రీతిశబ్దము. ప్ర.ఏ 7. న - అవ్యయము 8. అనుభూయతే 
- క్రియ, అను -ఉపసర్ద, కర్మణి ప్రయోగము, లట్‌ ప్రథమపురుషైకవచనము. 
సమాసాలు: - 

]. తదాపాతభయాత్‌- తస్య ఆపాతః (షత) తదాపాతః తదాపాతాత్‌ భయమ్‌ 

(०.७) । 
2. భువనాలోకనప్రీతిః - భువనానామ్‌ ఆలోకనమ్‌ - భువనాలోకనమ్‌ (షత) 
భువనాలోకనే ప్రీతిః (6.७) భువనాలోకనప్రీతిః । 

సంధులు: - 

కే. 3९583 +S - స్వర్గిభిర్న - విసర్గసన్టిః 

2. న + అనుభూయతే - నానుభూయతే - సవర్ణదీర్ణసన్థిః 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
L. న- అవ్యయము( అవ్యయకోషః 449) 

నిషేధోపమానయోరయం వర్తతే | 

ఎ) నిషేధే - 'ఆసవః ప్రతిపదం ప్రమదానాం నైకరూపరసతామివ ఖేజే 
కిరాతార్డునీయే - 9.55 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా ॥5 


బి) ఉపమానే - 'మృగో న భీమః కుజరో 8ने९ బుక్‌ -354-2 
మృగో న - మృగ ఇవేత్యర్థః I ఉపమానార్థకో౭_ యం ఛన్దస్వేవ | 
తత్రాపి ఉపమానపదాత్‌ పర ఏవ అభిధానస్వాభావ్యాత్‌ । 
సి) ప్రసిద్ధాత్‌ నఖో వ్యతిరికోల యం నిపాతః । అనేన సాకం సమాసే న 
నలోపః । ఏతదేవ వ్యాఖ్యాతృభిస్తత్ర నగనైకాదివత్‌ న సమాసః ఇతి ప్రతిపాద్యతే। 
“పన్నగ ఇత్యత్రాపి పద్భ్యాం న గచ్చతీత్యర్థే న సమాస ఏవ। 

డి) $9 ए०8 బహువ ఉపరి ప్రదర్శయియన్తే । తేషు సరే ప్వప్యర్థేషు అముమపి 
బహులం ప్రయుజ్ఞతే । తత్తు ననఇోరర్థస్వరూపభేదాపరిజ్ఞానాదిత్యాస్తాం తావత్‌ 
విస్తరస్తు శిష్టప్రయోగసమీక్షాయామస్నాభిరుపన్యస్తః । ७७६३ కటం దేవదత్త । న 
కరోమి భోః । నాకార్నమ్‌” । పృష్టప్రతివచనమత్ర ४! ఇత్యస్యార్థః | 
క్రియాదర్శము: - అనుభూయతే - అను ఉపసర్గ, కర్మణి, ప్రయోగము . భూ - 
సత్తాయామ్‌ (ఉండుట), ७४८४, అనిట్‌, పరస్మై పదీ, వర్తమానే లట్‌. 
ప్రథమపురుషరూపాలు: - అనుభూయతే , అనుభూయేతే, అనుభూయన్తే 
ఈ ధాతురూపాలు మిగిలిన ప్రకరణములలో ఎట్లుండునో గమనించండి. 

ఎ) పరస్మైపదిలట్‌ ప్రథమపురుష రూపాలు - భవతి - భవతః - భవన్తి 


బి) ణిజన్తే I భావయతి - భావయతః - భావయన్ని 

సి) సన్నన్రే ॥  బుభూషతి - బుభూషతః - 20३0०१) 

6) యజి I బోభూయతే - బోభూయేతే - బోభూయన్తే 
9) యజ్‌లుకి. ॥ 8३8 / బోభోతి - బోభూతః - బోభువతి 


మరిన్ని వివరములకు 'బృహత్‌ధాతుకుసుమాకరముళను సంప్రదించగలరు. 
అలంకారములు:- ఇట 'పర్యాయోక్తాలంకారమున్నదని చెప్పదగును. 
అవతారికా:- అథ భోజనస్యాప్యపహరణమాహ - 
శ్లో | యజ్వభిస్సమృృతం హవ్యం 
వితతేష్వధ్వరేషు సః। 
జాతవేదోముఖాన్మాయీ 
మిషతామాచ్చినత్తి నః ॥ 46 


58 


46 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


పదవిభాగము:- యజ్వభిః, సమ్మృతమ్‌, హవ్యమ్‌, వితతేషు, అధ్వరేషు, సః, 
జాతవేదోముఖాత్‌, మాయీ మిషతామ్‌, ఆచ్చినత్తి, నః. 

అన్వయక్రమము:- యజ్వభిః వితతేషు అధ్వరేషు సంభృతం హవ్యం మాయీ సః 
నః మిషతాం జాతవేదోముఖాత్‌ ఆచ్చినత్తి । 

ప్రతిపదార్థము:- యజ్వభిః - యథావిధిగా యజ్ఞము చేసిన వారిచేత, వితతేషు- 
చేయబడిన, అధ్వరేషు - యజ్ఞములయందు, సంభృతమ్‌ - వేల్వబడిన (ఈయబడిన) 
హవ్యమ్‌ - హవిస్సును, మాయీ - మాయావియగు, సః - ఆ తారకాసురుడు 
మిషతామ్‌ - చూచునట్టి, నః - మాయొక్క జాతవేదోముఖాత్‌ - అగ్నియనెడు 
ముఖమునుండి, ఆచ్చినత్తి - ఒడిసికొనుచున్నాడు, 

తాత్సర్యము:- యథావిథిగా యజ్ఞము చేసిన వారిచేత చేయబడిన యజ్ఞములయందు 
వేల్వబడిన హవిస్సును మాయావియగు ఆ తారకాసురుడు, మమ్ములనుగూర్చి 
చూచుచున్నట్టి అగ్నియనెడి ముఖమునుండి ఒడిసికొనుచున్నాడు. 

విభక్తులు / క్రియలు:- . యజ్వభిః - యజ్వనా, యజ్వభ్యామ్‌, ०७०६६३, నకారాన్త ४७०७०४ 
యజ్వన్‌ శబ్దము. తృ.బ 2. వితతేషు - వితతే, వితతయోః, వితతేషు, ७०००७ పుంలింగ వితత 
శబ్దము. స.బ 8. అధ్వరేషు - అధ్వరే, అధ్వరయోః, అధ్వరేషు, అకారాన్త నపుంసకలింగ అధ్వర 
శబ్దము. ద్వి.ఏ 4. సంభృతమ్‌ - సంభృతమ్‌, సంభృతే, సంభృతాని; అకారాన్త నపుంసకలింగ 
సంభృతశబ్దము. ద్వి.ఏ. 5. హవ్యమ్‌ - హవ్యమ్‌, హమ్యే, హవ్యాని, అకారాన్త నపుంసకలింగ హవ్య 
శబ్దము. ७. 6. మాయీ - మాయీ, మాయినౌ, మాయినః, నకారాన్త పుంలింగ మాయిన్‌ 
శబ్దము. ७.9 7. 68 - 58, छः, తే, ००००७ పుంలింగ తచ్చబ్దము. (6.० రి. నః-మమ,నౌ,నః 
, దకారాన్త పుంలింగ అస్మచ్చబ్దము. షబ 9. మిషతామ్‌ - మిషతః, మిషతోః, మిషతామ్‌, తకారాన్త 
పుంలింగ మిషత్‌ శబ్దము. షబ 0. జాత.. ముఖాత్‌ , ముఖాత్‌, ముఖాభ్యామ్‌, ముఖేభ్యః అకారాన్త 
నపుంసకలింగ ముఖ శబ్దము. रुळ& 7. ఆచ్చినత్తి - క్రియ 


సమాసాలు: - 
]. జాతవేదోముఖాత్‌ - జాతవేదా ఏవ ముఖమ్‌ (కర్మధా) తస్మాద్‌. 


సంధులు: - 

l. యజ్వభిః + సమ్మృతమ్‌ - యజ్వభిస్సమృృతమ్‌ - విసర్గసన్థిః 

2. వితతేషు + అధ్వరేషు - వితతేష్వధ్వరేషు - యణాదేశసన్థిః 

3. జాతవేదోముఖాత్‌ + మాయీ - జాతవేదోముఖాన్మాయీ -అనునాసికసన్థిః 
అనునాసికసన్టిః - 5567० నునాసికే అనునాసికో వా (సూ.8-4-44) రహలుతప్ప 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 7 


తక్కిన పదాంతమందలి హల్లులకు (య(ర్రులకు) అనునాసిక వర్ణము 
పరముగనున్నచో ఆయావర్గాలకు సంబంధించిన అనునాసిక (ఇ / మజణన) 
వర్ణమాదేశముగ వికల్పముగ వచ్చును. 
పదవ్యుత్పత్తి -నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
) యజ్వా 
ఎ) 'యజ్వన్‌ - నకారాన్త పుంలింగ శబ్దము. ప్రథమావిభక్తి ఏకవచనము 
వి యజ్‌ 'సుయజోజ్‌ర్వనిప్‌” ఇతి జ్‌వనిప్‌! 
సి శ్లో; రాజా స యజ్వా విబుధవ్రజత్రా 
కృత్వాధ్వరాజ్యోపమయైవ రాజ్యమ్‌! 
భుంక్తే శ్రితజ్రోత్రియసాత్మృతశ్రీః 
పూర్వం త్వహో శేషమశేషమన్యమ్‌ ॥ ఇతి నైషధచరితే 8-24 
&) శో నీపాన్వయః పార్థివ ఏష యజ్వా 
గుణైర్యమాథిత్య పరస్పరేణ। 
సిద్ధ్దాశ్రమం శాంతమివైత్య 680 
85889 द्‌) విరోధః ॥ ర.వం. 6-46 
“యథావిధిగ యజ్ఞము చేసిన 0०७ ఈ రాజునందు మహర్షుల 
యా(శ్రమములలో ఏనుగు, సింగము మొ॥ జంతువులు వానియొక్క సహజమయిన 
ద్వేషమును విడిచి యుండెడి రీతి జ్ఞానము, మౌనము మొదలయిన గుణములు 
వాని స్వాభావికమైన వైషమ్యమును వదలినవి. జ్ఞానముండిడి తావున మౌనము, 
ఐశ్వర్యముండెడి తావున దాతృత్వము, ఈ లాగున నొక సుగుణముండెడి వ్యక్తియందు 
మతియొక సుగుణము సాధారణముగ నుండుట లేదు. (రాజు సకల గుణ 
సంపన్నుడని భావము) - వావిళ్ల 
క్రియాదర్భము: - ఆచ్చినత్తి - ఆ - ఉపసర్ణ, ఛిదర్‌ (ఛిద్‌) ద్వైధీకరణే (చీల్చుట) 
సకర్మకమ్‌, రుధాది ప్రకరణమ్‌ (7) అనిట్‌ (ఉభయ) పరస్మై; పదీ, లట్‌. 
ప్రథమపురుషరూపాలు :- ఆచ్చినత్తి, ఆచ్చిన్తః, ఆచ్చినత్తి. 
శ్లో ००७०७ లుమృతి తథా ఛినత్తీత్యాత్మానే త్రయమ్‌ ॥ 223 
శ్లో; (७७68 చోటయతి చ చుటతి २११८०७७ చ । 
ఛేదనే వర్మయతి చ చ్చ్యతి వృశ్చతి కృన్తతి ॥ 224 


59 


78 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


శ్లో; చతుర్దశ త్రోటయతి ద్యతి చ్పోదయతీత్యమీ । 
¢ ఖా ’ 5 6९ 
అని 'ఆఖ్యాతచస్టికా ' 2/5/5 ర్మొన్నది. 
అవతారికా:- కిం బహునా సురపతేరశ్వరత్నమపి తేనాపహృతమాహ - 
శ్లో॥ ఉచ్చైరుచ్చై శవా స్తేన 

హయరత్నమహారి చ । 

దేహబద్ధమివేన్దస్య 

చిరకాలార్జితం యశః ॥ 47 
~ భా ణా ० వాః హ 356 35० 
పదవిభాగము:- ఉచ్చైః, ఉచ్చైశృవాః, తేన, హయరత్నమ్‌, ७४४०8, చ, దే బద్ధమ్‌, 
ఇవ, 89%, చిరకాలార్జితమ్‌, యశః । 
అన్వయడక్రమము:- చ తేన ఉచ్చైః ఉచ్చైశ్రవాః హయరత్నం దేహబద్ధం 
చిరకాలార్జితమ్‌ ఇంద్రస్య యశః ఇవ అహారి । 
ప్రతిపదార్థము:- చ - ०७०७, తేన - ఆ తారకాసురునిచేత, ఉచ్చైః - 
ఉన్నతమైన, ఉచ్చై(శృవాః - SSD BOS, హయరత్నమ్‌ - గుట్టము, 
దేహబద్ధమ్‌ - రూపుదాల్చిన, చిరకాలార్జితమ్‌ - చాలాకాలము సంపాదించిన, 
ఇంద్రస్య - ఇంద్రునియొక్క యశః ఇవ - కీర్తియోయన, ७४४९७ - 
అపహరించబదెను. 
తాత్సర్యము:- మటియు, ఆ తారకాసురునిచేత ఉన్నతమైన ఉచ్చైశృవమను 
పేరుగలదైన గుజ్జిము, రూపుదాల్చిన చాలాకాలము సంపాదించిన ఇంద్రునియొక్క 
కీర్తియో యన అపహరించబడెను. 
విభక్తులు / క్రియలు:- I. చ, ఇవ - అవ్యయము 2. తేన - తేన, తాభ్యామ్‌, తైః దకారాన్త 
పుంలింగ తచ్చబ్దము. తృ. ఏ 3. ఉచ్చైః - అవ్యయము 4. ఉచ్చై(శృవాః - ఉచ్లైశృవాః, ఉచ్చైశృవసౌ, 
ఉచ్చైశ్రవసః, సకారాన్త పుంలింగ ఉచ్చై(శృవస్‌ శబ్దము. (ప్రథమావికవచనము 5. హయరత్నమ్‌ - 
హయరత్నమ్‌, 6०056), హయరత్నాని, అకారాన్త నపుంసకలింగ హయరత్న శబ్దము ప్ర.ఏ 6. 
దేహబద్దమ్‌ - దేహబద్ధమ్‌, దేహబద్దే, దేహబద్దాని, ७५०००७ నపుంసకలింగ దేహబద్ధశబ్దము. ప్ర.ఏ 
7. చిరకాలార్జితమ్‌ = చిరకాలార్జితమ్‌, ७, ९8०6), అకారాన్త నపుంసకలింగ ఆర్జిత శబ్దము. 
ప్ర.ఏ 8. ఇంద్రస్య - ఇంద్రస్య, ఇంద్రయోః, ఇంద్రాణామ్‌, అకారాన్త పుంలింగ ७०७०८०. షఏ 
9. యశః - యశః, యశసీ, యశాంసి, సకారాన్న నపుంసకలింగ యశస్‌ శబ్దము. 6.० 20. 
అహారి - క్రియ (కర్మణిప్రయోగము) లుజ్‌ ప్రథమపురుషైకవచనమ్‌. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 9 


సమాసాలు: - 

]. ఉచ్చైశ్చవా ४ - ఉచ్చైః (४२४ యస్య (బహువ్రీహి) సః | 

2. హయరత్నమ్‌ - హయః రత్నమ్‌ ఇవ (కర్మధా) । 

3. దేహబద్ధమ్‌ - దేహేన బద్ధమ్‌ (తృ.త) తత్‌ | 

4. చిరకాలార్జితమ్‌ - చిరం కాలాః (కర్మధా) చిరకాలాః చిరకాలైః 

ఆర్జితమ్‌, (తృ. త)। 

సంధులు: - 

. ఉచ్చైః + ఉచ్చైశృవాః - ఉచ్చైరుచ్చై(శృవా విసర్గ 98 

2. ఉచ్చైశ్చవాః + తేన - ఉచ్చైశవాస్తేన - 9४8७8 

3. ఇవ+ ఇగన్దస్య वळ గుణసన్షి spe 
పదవ్యుత్పత్తి - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు 

]. ఉచ్చైః - మహత్త్వే - అవ్యయకోషః (29) 

ఉత్కృష్ట ఇతి శాకటాయనః | 

l.‘ కిం పునర్యస్తథో మేఘదూతే 7 

. 'ఉచ్చైరుదాత్తి (-2-29) 

ఇత్యాదిషు స్థలేషు ఊర్థ్వభాగార్థకత్వమ స్యేతి fob । తుంగత్వ బెన్నత్యాదయో 
ల స్యార్థవిశేషాః ప్రకరణానురోధేనోహ్యోః । అన్యావ్యయస్య ఘప్రత్యయాన్తస్య 
గుణవాచిత్వే 'కిమేత్‌ తిజ్వ్యఘాదామ్‌’ (5€-4-) ఇతి ఆముప్రత్యయే ఉచ్చైస్తూమ్‌ 
ఉచ్చైస్తమామ్‌ ఇతి సాధుః । యథా “ఉచ్చైస్తరాం వా వషట్మార (2-2-35) 
ఇత్యత్ర । ద్రవ్యప్రకర్షే తు వివక్షితే “ఉచ్చైస్తరోవృక్షూ ఇత్యాదిషు న ఆముప్రత్యయ 
ఇతి gob | ఉచ్చకైః । ఉచైఃకృత్య, ఉచ్చైఃకృత్వా, ఉచ్చైఃకారం వా CE । కేచిత్‌ 
ఏతదవ్యయం సుబన్త ప్రతిరూపకమితి మన్వతే । ఉచ్చశబ్దజెన్నత్యాద్యర్థకో౭_ స్తి, 
తస్య తృతీయాబహువచనే ఉచ్చైః ఇతి సమృద్యతే । తస్య ప్రతిరూపకమేతదితి 
తేషామాశయః । పరేతు సాన్తమేతదభ్యుపగచ్చన్తి | 
క్రియాదర్భము :- అహారి , SF (హృ) హరణే (తీసికొనిపోవుట, దొంగిలించుట 
నాశనము చేయుట) భ్వాదిప్రకరణమ్‌, అనిట్‌, ద్వికర్శకమ్‌, (ఉభయ) పరస్మైపదీ 
కర్మణి, లుజ్‌ ప్రథమపురుషైకవచనము. ७१७, అహారిషాతామ్‌, అహారిషత 
పక్షే అహరి, అహరిషాతామ్‌, అహరిషత. 


60 


420. మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


అలంకారములు: - ఇట ‘A మటియు అనుప్రాసిము లున్నవని చెప్పదగును. 
లక్షణమ్‌- అవివక్షితసామాన్యా కించిచ్చోపమయా సహ। 
అతద్దుణ క్రియాయోగాదుగ్రేక్షాతిశయాన్వితా ॥ కావ్యాలంకారః 2-9 
వివకితముకాని సాదృశ్యము కలదియు, కొంచెము ఉపమాసంబంధము 
కలదియు, ఎ గుణక్రియలు ఉన్నట్లు వర్గింపబడునో ७७ గుణక్రియలు లేనిదియు 
అతిశయముతో కూడినదియు అగునది AES, ఉత్రేక్షలో నాలుగు విషయము 
లుండవలెను. 
ఎ) ఇవాది శబ్దములు ప్రయోగించినను కవికి సంభావనయందే (ఊహ) 
తాత్సర్యము కాని సాదృశ్యమునందు ఉండదు. 
బి) ఇవాది ७००००७ / ప్రయోగించుటచే కొంచెము ఉపమాచ్చాయ ఉండును. 
8) ఒక వస్తువునందు ఏ గుణక్రియలు ఉన్నట్లు వర్ణింపబడునో అవి వాస్తవమున 
అందు ఉండవు. 
డి) అతిశయము ఉండును. 
దేహబద్ధమ్‌, యశః ఇవ అని వర్ణింపబడుటచే నిది SEED చెప్పదగును. 


అవతారికా:- ४8, సామాద్యుపాయాః కథం 6 ప్రయుక్తాః | ఇత్యత్రాహ - 
శ్లో తస్మిన్నుపాయాస్సర్వే నః 

క్రూరే ప్రతిహతక్రియాః । 

వీర్యవన్వ్యౌషధానీవ 

వికారే సాన్నిపాతికే ॥ 48 
పదవిభాగము :- తస్మిన్‌, ఉపాయాః, సర్వే, నః, క్రూరే, ప్రతిహతక్రియాః, వీర్యవన్తి, 
బెషధాని, ఇవ, వికారే, సాన్నిపాతికే. 
అన్వయక్రమము:- క్రూరే తస్మిన్‌ నః సర్వే ఉపాయాః సాన్నిపాతికే వికారే వీర్యవన్తి 
జెషధాని ఇవ ప్రతిహతక్రియాః భవన్ని । 
ప్రతిపదార్థము: - కూరే - క్రూరుడైన, తస్మిన్‌ - ఆ తారకాసురునియందు, నః - 
మాయొక్క సర్వే - అన్ని ఉపాయాః - ఉపాయములు, సాన్నిపాతికే - 
సాన్నిపాతకరోగముచే కలుగునట్టి, వికారే - వ్యాధిమీద, వీర్యవన్ని - సారముగలవైన 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా ॥2 


బెషధాని - మందులు, ఇవ - వలె, ప్రతిహతక్రియాః - నిష్పల ప్రయోగములు 
గలవిగ, (భవన్తి - అగుచున్నవి). 
తాత్సర్యము:- క్రూరుడైన ఆ తారకాసురునియందు మాయొక్క అన్ని 
ఉపాయములును సాన్నిపాతకరోగముచే కలుగునట్టి వ్యాధిమీద సారముగలవైన 
మందులు వలె నిష్టలప్రయోగములు గలవిగ అగుచున్నవి. 
విభక్తులు / క్రియలు :--]. క్రూరే - క్రూరే, క్రూరయోః, క్రూరేషు, అకారాన్త పుంలింగ క్రూరశబ్దము. 
స.ఏ 2. తస్మిన్‌ = తస్మిన్‌, తయోః, తేషు, దకారాన్త పుంలింగ తచ్చబ్దము. 5.9 3. న = మమ/మే, 
ఆవయోః / నౌ, అస్మాకమ్‌ / నః, దకారాన్త $0807 అస్మచ్చబ్దము. ష.ఏ 4. సర్వే- సర్వః, 6ठ%, 
సర్వే, అకారాన్త పుంలింగ సర్వశబ్దము. (6.७ 5. ఉపాయాః - ఉపాయః, ఉపాయౌ, ఉపాయాః, 
అకారాన్త పుంలింగ ఉపాయశబ్దము. (6.० 6. సాన్నిపాతికే - సాన్నిపాతికే, సాన్నిపాతికయోః, 
సాన్నిపాతికేషు, అకారాన్త పుంలింగ సాన్నిపాతిక శబ్దము. స.ఏ 7. వికారే - వికారే, వికారయోః, 
వికారేషు, అకారాన్త పుంలింగ వికార శబ్దము. స.ఏ 8. వీర్యవన్తి - వీర్యవత్‌, వీర్యవతీ, వీర్యవన్తి, 
తకారాన్త నపుంసకలింగ వీర్యవత్‌ శబ్దము. (४.७ 9. జెషధాని - బెషధమ్‌, బెషధే, జెషధాని, 
అకారాన్త నపుంసకలింగ జెషధ శబ్దము .ప్ర.బ 
సమాసాలు :- 

. ప్రతిహతక్రియాః - ప్రతిహతాః క్రియాః యేషామ్‌(బహు ప్రీహి)తే 
సంధులు: - 

l. SRIF ఉపాయాః - తస్మిన్నుపాయాః - జముడాగమః । 

2. ఉపాయాః + సర్వే - ఉపాయాస్సర్వే - విసర్గసన్థిః । 

3. వీర్యవన్తి + బెషధాని - వీర్యవన్వౌషధాని - యణాదేశసన్థిః | 

4. బెషధాని + ఇవ - బెషధానీవ - సవర్ణదీర్ణసన్థిః | 

జముడాగమః - జమో హ్రస్వాదచి జముణ్బిత్యమ్‌ (సూ. 8-3-32) 
హస్వమునకు పరముగానున్న 'జణనిలకు పరముగానున్న అచ్చునకు క్రమముగా 
జణనలు ఆగమముగ వచ్చును( జణనలకు ద్విత్వము వచ్చును) 
పదవవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
l. సాన్నిపాతికే - 

ఎ) సన్నిపాతః సన్నిపాతాదుద్భూతః సాన్నిపాతికః । 

బి) సన్నిపాత దోషజన్యే జ్వరాదౌ మహావీర్యాణి భేషజాని ఇవ అస్మాకం దేవానాం 
సర్వే సామాదయః ఉపాయాః క్రూరే తస్మిన్‌ 


6 


(22 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


తారకాసురే నిష్ణలా 4४508 భావః 
సన్నిపాతజ్వరాదావౌషధానాం २०७९३००४६० వైద్యశా(స్రే - 
శ్లో; వాతపిత్తకఫానాం చ సన్నిపాతో యదా భవేత్‌ । 
తదా జాతో జ్వరస్తీవ్రో హ్యసాధ్యః సర్వభేషజైః ॥ ఇతి 
సన్నిపాతమనగా - వాతపిత్తశ్లేష్మముల మూటియొక్క సమానముగా 
నగు నాధిక్యత. - “విమలా” సంస్కృతవ్యాఖ్య 
అలంకారములు:- ఇట “ఉత్రేక్షాలంకారిమున్నదని చెప్పదగును. ఉపమానోపమే 
యయోః సాధారణం ధర్మమాహ - క్రూర ఇతి. అసురవిజయిత్వాదభేద్యచిత్తే 
దోషత్రయసమూతత్వాదసాధ్యే చేత్యర్థః | - 'వివరణమ్‌ ” వ్యాఖ్య 
అవతారికా:- తత్ర జయాశాయాం వైఫల్యమాహ । 
శో! జయాశా యత్ర చాస్మాకం 
ప్రతిఘాతోత్ధితార్చిషా । 
హరిచక్రేణ తేనాస్య 
కట్టే నిష్కమివార్చితమ్‌ ॥ 49 
పదవిభాగము:- జయాశా, యత్ర, చ, అస్మాకమ్‌, ప్రతిఘాతోత్ధితార్చిషా, హరిచక్రేణ, 
తేన, అస్య, కట్టే నిష్మమ్‌, ఇవ, అర్పితమ్‌ । 
అన్వయక్రమము:- యత్ర అస్మాకం జయాశా ప్రతిఘాతోత్ధితార్చిషా తేన హరిచక్రేణ 
చ అస్య ऽह నిష్మమ్‌ ७१४5 ఇవ । 
ప్రతిపదార్థము:- చ - ఇంకను, యత్ర - దేనియందు (ఏ శ్రీమహావిష్ణువు చక్రము 
నందు), అస్మాకమ్‌ - మాకు, జయాశా - గెలుపుయొక్క కోరిక (ఉండెనో), 
ప్రతిఘాతోల్టితార్చిషా - ప్రతిఘాతముచే వెడలిన జ్వాలగల, తేన - ఆ, హరిచక్రేణ 
- హరిచక్రముచే, అస్య - ఈ తారకాసురునియొక్క కట్టే - కంఠమున, నిష్మమ్‌ 
- వక్షస్థలాంలకారము, అర్పితమ్‌ ఇవ - అర్పించబడినదివలె (ఆసీత్‌ - ఆయెను) 
తాత్పర్యము; - ఇంకను, దేనియందు మాకు గెలుపుకోరిక (ఉండెనో) ప్రతిఘాతముచే 
వెడలిన జ్వాలగల ఆ హరిచక్రముచే, ఈ తారకాసురునియొక్క కంఠమున 
వక్షస్థలాలంకారము అర్పించబడినదివలె ఆయెను. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 23 


విభక్తులు / క్రియలు:- . 5,०१४, ఇవ - ७२०७०७, 2. అస్మాకమ్‌ - మమ / ॐ , 
ఆవయోః / నౌ, అస్మాకమ్‌/నః, దకారాన్త పుంలింగ అస్మచ్చబ్దము. షబ 3. జయాశా - జయాశా, 
జయాశే, జయాశాః, ९७5००० (8७०6 జయాశా శబ్దము. ప్ర.ఏ 4. ప్రతి...ర్చిషా.. 
అర్చిషా... అర్చిర్‌భ్యామ్‌,... అర్చిర్‌భిః. 68०००७ నపుంసకలింగ అర్చిస్‌ శబ్దము. తృ.ఏ 5. తేన - 
తేన, తేభ్యామ్‌, తై, దకారాన్త పుంలింగ తచ్చబ్దము. తృ.ఏ 6,. హరిచక్రేణ - హరిచక్రేణ, హరిచక్రాభ్యామ్‌, 
హరిచకైః, అకారాన్న నపుంసకలింగ హరిచక్రశబ్దము. తృ. 97. అస్య - అస్య, అనయోః, ఏషామ్‌, 
మకారాన్త పుంలింగ “ఇదమ్‌” శబ్దము. 5० 8. डू - ऽहं, కబ్ధయోః, चुळ, ७५०००७ పుంలింగ 
'క్ధి శబ్దము. స.ఏ 9. నిష్మమ్‌ - నిష్మమ్‌, నిష్మే నిష్మాణి, అకారాన్త నపుంసకలింగ నిష్క శబ్దము. 
(6.9 0. ७६)४०० - అర్బితమ్‌, అర్చితే, అర్పితాని, అకారాన్త నపుంసకలింగ “అర్పిత” శబ్దము. 
ప్ర.ఏ. 
సమాసాలు :- 

. జయాశా - జయస్య ఆశా (షత) । 

2. ప్రతిఘాతోత్ధితార్చిషా - ప్రతిఘాతేన ఉట్టితమ్‌, ప్రతిఘాతోత్ధితమ్‌ (తృ.త) 

ప్రతిఘాతోల్టితమ్‌ అర్చిః యస్య (బహువ్రీహి) తేన । 

3. హరిచక్రేణ - హరేః చక్రమ్‌ (షత) తేన । 
సంధులు: - 

]. చ + అస్మాకమ్‌ - చాస్మాకమ్‌ - 6063 

2. తేన + అస్య - తేనాస్య - సవర్ణదీర్ణసన్థిః 

3. ఇవ + ७७४७ - ఇవార్చితమ్‌ - సవర్ణదీర్ణసన్థిః 
పదవ్వుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 62 

. హరిచక్రేణ - చక్రమ్‌ (నపుంసక) 

ఎ) క్రియతే౭_నేనేతి, కృ+ ॐ, ఇ+ हूं క, కృళాదీనామితి ద్విత్వజ్బ । 

బి) శో తతో భగవతా తస్య శిరళ్ళిన్నమలంకృతమ్‌ I 

చక్రాయుధేన చక్రేణ పిబతోల_ మృతమోజసా ॥ 
- ఇతి మహాభారతే (-9-6) 

సి) సుదర్శనం- ఇదొక చక్రం. దీని పుట్టువును గుతీంచి మూడు గాథలు 

I. సూర్యభగవానుడు విశ్వకర్మ పుత్రిక సంజ్ఞను వివాహమాదుతాదు. 
సూర్యతేజాన్ని భరించలేనని సంజ్ఞ తన తండి విశ్వకర్శతో చెప్పగా, విశ్వకర్మ జక 
యంత్రం ద్వారా సూర్యతేజస్సును తగ్గిస్తాడు యంత్రంలో సూర్యునిపెట్టి త్రిప్పిన 
సందర్భాన రాలిన రజం వల్ల విశ్వకర్మ చక్రాన్ని తయారుచేస్తాడు. ఇది విష్ణువుకు 


శి 


I24 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


ఇవ్వబడుతుంది. విష్ణుపురాణం - 3-2 

2. ఇంద్రుడు వర్షాన్ని వర్షించడంవల్ల ఖాందవదహనాన్ని అద్దుకుంటాడు. ఆ 
సందర్భాన సుదర్శనాన్ని గాండీవాన్ని కృష్ణార్ణునులకు అగ్నిదేవుడు ప్రసాదిస్తాడు. 
అందుచేత సుదర్శనానికి “ఆగ్నేయం” అని కూడా పేరు. 

3. సుదర్శనాయుధాన్ని శివుడు కృష్ణునకు ఇచ్చినట్లు మహాభారతములో 
కనబడుతుంది. నీటిలో నివసించే ఒకానొక దైత్యుని సంహరించేందుకు గాను 
చక్రాన్ని శివుడు విష్ణువునకు ఇస్తాడు. 

సుదర్శనానికి సంబంధించి - పురాణాలలో అనేక గాథలున్నాయి. 
కృష్ణావతారానికి పూర్వమే సుదర్శనం విష్ణువు దగ్గర ఉంది. మహాభారతం - 
ఆదిపర్వం 66 అధ్యాయంలో సుదర్శన చక్రాన్ని గుతించిన వర్ణన చేయబడినది. 
సుదర్శనచక్రరాజశతకంనుండి 
డి శ్రీ కూరనారాయణ యతీంద్రులు 'సుదర్శని శతకము చెప్పగా, దానిని 
ఆంధ్రభాషలోనికి ఇటీవల అనువదించినారు శ్రీమాన్‌ ప్రతివాది భయంకర 
వేదాంతాచార్యులు. శ్రీ కూరనారాయణయతీంద్రుల వారి “సుదర్శన” శతక 
ప్రథమశ్లోకాన్ని ఇట అనుసంధానము చేసికొందుము. 
శ్లో సౌదర్శన్యుజ్జిహానా దిశి విదిశి 8555 సావిత్రమర్చిః 
బాహ్వాబాహ్వాంధకారక్షతజగదగదంకారభూమ్నా స్వధామ్నా । 
దోః ఖర్జూదూరగర్జద్విబుధరిపు వధూకంఠవైకల్యకల్యా 
జ్వాలాజాజ్వల్యమానా వితరతు భవతాం వీప్పయాఖీప్సితాని I 
సుదర్శనజ్వాల సూర్యకాంతిని మించిన తన తేజస్సుచే అంధకారమును 
బోగొట్టుచున్నది. జనులను జ్ఞానవంతులుగా చేయుచున్నది. Hoyer 
దానవులను చంపుచున్నది. అట్టి సుదర్శనజ్వాల ఆశ్రితుల అభీష్టములను ఎల్లప్పుడూ 
ప్రసాదించుగాక. 

ఇ) శ్రీమాన్‌ ఉత్పల సత్యన్నారాయణాచార్యులు గారు ' శ్రీకృష్ణదంద్రోదయంిలో 
పంచభూతములకు పంచాయుధములు ప్రతీక అనే విషయాన్ని సూచించారు. 

జలతత్త్వంబది శంఖమై ప్రబలతేజస్తత్తమే చక్రమై 

అలఘుశ్రీ భువనాంశకంబు కమలంబైయొప్ప, వాయ్వంశ సం 

కలనంబే HEED, చతుర్భుజములన్‌ చైతన్యరూపంబులై 

విలసిల్లన్‌ చెబిసాలలోన హరి యావిర్భావమొందెన్‌ కృపన్‌. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా ॥25 


ఎఫ్‌) పంచాయుధస్తోత్రంలో సుదర్శనస్తుత్యాత్మక శ్లోకం దిగువనీయబడింది. 
శ స్ఫురత్‌ సహగస్రారశిఖాతితీవ్రం 

సుదర్శనం భాస్మరకోటి తుల్యమ్‌। 

సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః 

చక్రం సదాహం శరణం ప్రపద్యే ॥ 

జి) మరిన్ని వివరములకు పాంచరాత్రాగమ “అహిర్చుధ్వుసంహితి చూడగలరు. 

అలంకారములు:- ఇట ‘EPs SD చెప్పదగును. 5६७७०१8 
ప్రతిహతప్రజ్వలితేన కంఠగతేన హరిచక్రేణ హేతునాస్య ऽह నిష్మోల_ర్పిత 
ఇవేత్యుత్రేక్షతే - (७5०७३० 


అవతారికా:- అథ తదవష్టమ్భేన తారకాసురస్య హస్తినాం దుర్విలసితమాహ - 
శ్లో I తదీయాస్తోయదేష్వద్య 

పుష్మరావర్తకాదిషు । 

అభ్యస్యస్తి తటాఘాతం 

నిర్ణితైరావతా గజాః ॥ 50 
పదవిభాగము:- తదీయాః, తోయదేషు, అద్య, పుష్మరావర్తకాదిషు, అభ్యస్యన్తి, 
తటాఘాతమ్‌, నిర్ణితైరవతాః, 783०9 । 
అన్వయకక్రమము:- అద్య నిర్జితైరావతాః తదీయాః గజాః పుష్మరావర్తకాదిషు 
తోయదేషు తటాఘాతమ్‌ అభ్యస్యన్తి । 
ప్రతిపదార్థము: - అద్య - ఇప్పుడు, నిర్దితైరావతాః - ఓడింపబడిన ఐరావతము 
గలవైన, తదీయాః - ఆ తారకాసురునివైన, గజాః - ఏనుగులు, పుష్మరావర్తకాదిషు 
- పుష్మరములు, ఆవర్తకములును లోనగునట్టి, తోయదేషు - మేఘములయందు, 
తటాఘాతమ్‌ - వప్రక్రీడను, అభ్యస్యన్తి - నేర్చుకొనుచున్నవి, 
తాత్పర్యము:- ఇప్పుడు ఐరావతమును ఓడించిన ఆ తారకాసురునివగు ఏనుగులు 
పుష్మరములు, ఆవర్తకములును లోనగునట్టి మేఘములయందు వప్రక్రీడను 
నేర్చుకొనుచున్నవి. 


63 


I26 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


విభక్తులు / క్రియలు:- . అద్య - అవ్యయము 2. నిర్దిత+ ఐరావతాః - ఐరావతః, ఐరావతౌ, 
ఐరావతాః, అకారాన్త పుంలింగ ఐరావత శబ్దము. (४.७ 3. తదీయాః - తదీయః, SAT, ४605० 
७०००७ పుంలింగ తదీయ శబ్దము. (6.०७ 4. గజాః - 088, గజౌ, 0९%, అకారాన్త పుంలింగ 
గజశబ్దము. ప్ర.బ 5.పు..దిషు.. ఆదౌ, ఆద్యోః, ఆదిషు, ఇకారాన్త పుంలింగ పుష్మరావర్తకాది శబ్దము. 
స.బ 6. తోయదేషు - తోయదే, తోయదయోః, తోయదేషు, అకారాన్త పుంలింగ తోయదశబ్దము. 
స.బ 7. తటాఘాతమ్‌ - తటాఘాతమ్‌, తటాఘాతౌ, తటాఘాతాన్‌, అకారాన్త పుంలింగ 
తటాఘాతశబ్దము. Bye 8. అభ్యస్యన్తి - క్రియ - (అభి + అస్‌ + ०७ ) ప్రథమపురుష బహువచనము. 
సమాసాలు: - 
. నిర్జితెరావతాః - 90658 ఐరావతః యెః (బహుప్రీహి) తే । 
2. పుష్మరావర్తకాదిషు - పుష్మరాశ్చ ఆవర్తకాశ్చ ఆదయః యేషామ్‌ (బహు బ్రీహి) 
తేషు। 
3. తోయదేషు - తోయాని దదతీతి (ఉపపదతత్త్పురుషు తోయదాః తేషు । 
4. తటాఘాతమ్‌ - తటే ఆఘాతః (స.త) తటాఘాతః, తమ్‌ । 
సంధులు: - 
l. २98+ ఐరావతాః - నిర్జితైరావతాః - వృద్ధిసన్థిః | 
ఎ) వృద్ధిరేచి (సూ. 6--85) అవర్శమునకు (అఆలకు) ఏఓఐబెలు 
పరమగునపుడు పూర్వపరముల స్థానములో వృద్ధి ఏకాదేశమగును. Doe 
పరమగునపుడు ఐకారము, ఓజెలు పరమగునపుడు బెకారము వచ్చునని 
తాత్పర్యము. 
2. తదీయాః + తోయదేషు - తదీయాస్తోయదేషు - ०2% 
3. తోయదేషు + అద్య - తోయదేష్వద్య - యణాదేశసనిః 
8) ఇకో యణచి (సూ. 6--74) ఇఉబు వర్ణములకు అసవర్ణమైన అచ్చు 
పరముగ నున్నప్పుడు క్రమముగ య్‌,వ్‌,ర్‌,ల్‌, (యణ్‌) అనునవి ఆదేశమగును. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు 
) తటాఘాతమ్‌ - వప్రక్రీడ 
ఎ) తుల్యభావమున్న రఘవంశమునందలి (5-44) శ్లోకాన్ని చూడండి. 
శో నిశ్శేషవిక్షాళితధాతునాల_ ३ 
వప్రక్రియామృక్షవతస్తటేషు । 
నీలోర్ట్వరేఖాశబలేన శంసన్‌ 
దంతద్వయేనాశ్శవికుంఠితేన I 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 27 


“ఆ యేనుగు నీటిలో మునగుటవలన గావురాయి గుజుతులు మాసిపోయినను 
దంతములయందు చిత్రవర్ణములుగల నిడుపుగీతలు నక్కదక్కడ (०७6 DBS 
గుజుతులను తెలియుచున్నందున సమీపముననున్న బుక్షపర్వతపు చరియలయందు 
కొమ్ములతో వప్రక్రీడ యొనర్చినట్లు చూపరులకు తెలియుచుండెను.” 

బి) శ్లో॥ తస్మిన్నద్రౌ కతిచిదబలా విప్రయుక్తస్స కామీ 

నీత్వా మాసాన్మనకవలయ భ్రంశరిక్త ప్రకోష్టః | 

ఆషాఢస్య ప్రథమదివసే మేఘమాశ్రిష్టసానుం 

వప్రక్రీడా పరిణతగజ[ప్రేక్షణీయం దదర్శ ॥ మేఘదూతమ్‌ 2 

ఇట “మృణాళినీ వ్యాఖ్యా చూడదగును. (స్వకీయ) 
క్రియాదర్శము:- L. అభ్యస్యన్తి - అభి - ఉపసర్గ, అసు (5) దివాదిప్రకరణమ్‌ 
(4) పరస్మై పదీ, సకర్శకమ్‌, ७७, లట్‌ ప్రథమపురుషబహువచనము, రూపాలు- 
అభ్యస్యతి - అభ్యస్యతః - అభ్యస్యన్తి 
అవతారికా:- అథ తస్య (४88०6० కర్తుం ప్రార్థయతే - 
శ్లో॥ తదిచ్చామో విభో ! స్రష్ణం 

సేనాన్యం తస్య శాన్తయే । 

కర్మబన్థచ్చిదం ధర్మం 

భవస్యేవ ముముక్షవః ॥ 5 
పదవిభాగము:- తత్‌, ఇచ్చామః, విభో! (5938), సేనాన్యమ్‌, తస్య, శాన్తయే, 
కర్మబన్గచ్చిదమ్‌, ధర్మమ్‌, భవస్య, ఇవ, ముముక్షవః । 
అన్వయ క్రమము: - తత్‌ హే విభో! ముముక్షవః భవస్య శాన్తయే కర్మబన్దచ్చిదం, 
ధర్మమ్‌ ఇవ తస్య శాన్తయే సేనాన్యం (6७8 ఇచ్చామః । 
ప్రతిపదార్థము:- తత్‌ - కావున, హే విభో - ఓ స్వామీ, ముముక్షవః - మోక్షము 
కోరువారు, భవస్య - సంసారముయొక్క శాన్హయే - నాశము కొజకు కర్మబన్ధచ్చిదమ్‌ 
- కర్మయను కట్టును త్రెంపునదైన, ధర్మమ్‌ - ధర్మమును, ఇవ - వలె, తస్య - ఆ 
తారకాసురునియొక్క శాన్తయే - నాశముకొఅకు, సేనాన్యమ్‌ - సేనానాయకుని, 
७४४८० - సృజింపవలయునని, ఇచ్చామః - కోరుచున్నాము. 


64 


I28 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


తాత్సర్యము:- కావున, ఓ (బ్ర హ్మదే వా! స్వామీ! మోక్షము కోరువారు 
సంసారముయొక్క నాశముకొటబకు కర్మయను కట్టును (తెంపునదైన ధర్మమును 
వలె, ఆ తారకాసురుని నాశముకొబకు సేనానాయకుని సృజింప కోరుచున్నాము. 
విభక్తులు / క్రియలు:- . తత్‌ - అవ్యయము, 2. హే విభో - హే విభో, హే విభూ, హే 
విభవః - ఉకారాన్త పుంలింగ “విభు'శబ్దము సం.(ప్ర.ఏ, 3. ముముక్షవః - ముముక్షుః, ముముక్షూ, 
ముముక్షవః - ఉకారాన్త పుంలింగ 'ముముక్షు” శబ్దము. 5.9 4. భవస్య - భవస్య, భవయోః, 
భవానామ్‌, - అకారాన్త పుంలింగ “భవి శబ్దము. ४5:60. 5. శాన్లయే - శాన్తయే, శాన్తిభ్యామ్‌, 
శాన్తిభ్యః, ఇకారాన్త ప్రీలింగ 'శాన్తి శబ్దము. చ.ఏ 6. కర్మబన్టచ్చిదమ్‌ - చ్చిదమ్‌, చ్చిదౌ, చ్చిదాన్‌, 
అకారాన్త పుంలింగ 'భిది శబ్దము. ద్వి. ఏ7. ధర్మమ్‌ - ధర్మమ్‌, ధర్మా ధర్మాన్‌, అకారాన్త పుంలింగ 
ధర్మ శబ్దము, ద్వి, ఏ 8. ఇవ - అవ్యయము 9. తస్య - తస్య, తయో, తేషామ్‌, దకారాన్త పుంలింగ 
తచ్చబ్దము. షఏ 0. సేనాన్యమ్‌ - సేనాన్యమ్‌, సేనాన్యే, సేనాన్యః, ఈకారాన్త విశేష పుంలింగ 
సేనానీ శబ్దము. ద్వి.ఏ IL ७६६6 - అవ్యయము (తుమున్‌ ప్రత్యయాన్నము) I2. ఇచ్చామః - 
క్రియ ,ఇష్‌ - ధాతువు ఉత్తమపురుషబహువచనము ७७. 
సమాసాలు: - 

గ కర్మబంధచ్చిదమ్‌ - కర్మ ఏవ బంధః (మయూరవ్యంసకాదికర్మధా) 

కర్మబంధం ఛినత్తీతి (ఉపపదతత్పురుష, 5५०६१), తమ్‌ 

సంధులు: - 

L. ఇచ్భామః+ విభో - ఇచ్చామో విభో -ఉత్తాదేశసస్థిః 

2. భవస్య+ ఇవ - భవస్యేవ - గుణసస్ధిః 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
. ధర్మః - ఎ) ధరతి లోకాన్‌, ధ్రియతే పుణ్యాత్మభిరితి వా । 

బి) ధృ “అర్తిస్తుహుమితి” మన్‌ 

BN ఏక ఏవ సుహృద్ధర్మో - DIP ప్యనుయాతి యః | 

శరీరేణ సమం నాశం-సర్వమన్యత్తు గచ్చతి॥ ఇతి హితోపదేశే -59 
డి)శ్లో॥ కృత్వా (४८९० యథావత్‌ ద్విజసత్తమాః । 
చక్రుస్తే విధివద్రాజంస్తథైవాభిషవం ద్విజాః ॥ 
ఇతి మహాభారతే 4/99/2 

ఇ) తైత్తిరీయోపనిషత్తు “ధర్మ శబ్బాన్నిగుణించి ఇలా చెపుతుంది. --] 

ఎఫ్‌) “సత్యం వద, ధర్మం చర, ధర్మాన్న ప్రమదితవ్యమ్‌,” స్వాధ్యాయ 
ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యమ్‌ । వేదాధ్యయనానంతరము శిష్యుడు 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 29 


గురుకులమునుండి ఇంటికి తిరిగి వచ్చునపుడు ఆచార్యుడు చేయు ధర్మోపదేశము. 
“సత్యమును చెప్పుము, ధర్మమును ఆచరింపుము. అధ్యయన మొనర్చుటను 
వీడవలదు... ధర్మమునుండి తప్పి నడువవలదు. అధ్యయన, అధ్యాపనములందు 
ఉదాసీనుడవు కావద్దు... 

2) ॐ తత్ర (బ్రాహ్మణాస్సమ్మర్శినః యుక్తా ఆయుక్తాః | అతాక్షా ధర్మకామాస్సుుః 
యథా తే తత్ర వర్తేరన్‌. తథా తత్ర వర్తేథాః,... ఆయా విషయములను చక్కగా 
విచారించి ఏకాగ్రచిత్తము గల బుద్ధిశాలురగు పెద్దలు దయాళీలురు ధర్మేచ్చగల 
బ్రాహ్మణులు ఆయా సందర్భములయందు ఎలా చరింతురో ఆ ప్రకారమాచరింపుము 

ఎఫ్‌ ]) భగవద్గీత (4.7) చూడండి. 

శ్లో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ! । 
అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌ I 

“ఓ భారతా! ఎప్పుడెప్పుడు ధర్మహానియు అధర్మోత్మర్షతయు నగునో అపుడపుడు 
ఆయా కాలములయందు నన్ను నేను సృజించుకొందును అటువంటి మహత్వము 
గలది “ధర్మము” 

2) భగవద్గీత (4.8) చూడండి. 

శ్లో _పరిత్రాణామ్‌ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్‌ । 
ధర్మసంస్థాపనార్జాయ సంభవామి యుగే యుగే ॥ 

'సాధుజనసంరక్షణ, దుష్టజనశిక్షణ, 5968 555 ధర్మ సంస్థాపనార్థమై నేను 
యుగయుగములయందు పుట్టెదను” అటువంటి మహత్వము గలది ధర్మము”. 
క్రియాదర్శము:- . ఇచ్చామః - ఇష (ఇష్‌ ఇచ్చాయామ్‌) కోరుట) సకర్మకమ్‌, 
సేట్‌, పరస్మై! పదీ, లట్‌ ఉత్తమపురుషబహువచనము. రూపాలు - ఇచ్చామి, - 
ఇచ్చావః, ఇచ్చామః 
అలంకారములు:- ఇట “ఉపమాలంకారమున్నదని చెప్పదగును. అన్వయము - 
సరళము. 


అవతారికా:- సేనానీసృష్టేః ఫలమాహ - సేనానిని సృష్టించుటవలన కలుగు 
ఫలమును చెప్పుచున్నాడు. 


65 


'30 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


శ్లో గోప్తారం సురసైన్యానాం 

యం పురస్కృత్య १४६5 । 

ప్రత్యానేష్యతి శత్రుభ్యో 

2१295 జయ్రియమ్‌ ॥ 52 
పదవిభాగము:- గోప్తారమ్‌, సురసైన్యానామ్‌, యమ్‌, పురస్కృత్య, గోత్రభిత్‌, 
ప్రత్యానప్యతి, శత్రుభ్యః, ००४, ఇవ, జయశియమ్‌ । 
అన్వయక్రమము:- సురసైన్యానాం గోప్తారం యం పురస్కృత్య MSDE 
8205908086 ఇవ శత్రుభ్య ప్రత్యానెష్యతి । 
ప్రతిపదార్థము: - సురసైన్యానామ్‌ - దేవతా సేనలయొక్క, గోప్తారమ్‌ - రక్షకుడగు 
యమ్‌ - ఏ సేనానాయకుని, పురస్కృత్య - ముందుంచుకొని, గోత్రభిత్‌ - ఇంద్రుడు 
(కొండలను చీల్చువాడైన), జయ(శియమ్‌ - జయలక్ష్మిని, బందీమ్‌ +ఇవ - బందీగా 
చేయబడిన (७००, శత్రుభ్యః - వైరులనుండి, ప్రత్యానేష్యతి - తిరిగి తెచ్చునో. 
తాత్పర్యము: - దేవతాసేనలయొక్క రక్షకుడగు ఏ సేనానాయకుని ముందుంచుకొని 
ఇంద్రుడు జయలక్ష్మిని బందీగా చేయబడిన స్త్రీని వలెను వైరులనుండి తిరిగి 
తెచ్చునో. 
విభక్తులు / క్రియలు:- L సురసైన్యానామ్‌ - సురసైన్యస్య , సురసైన్యయోః, సురసైన్యానామ్‌, 
అకారాన్త పుంలింగ సురసైన్య శబ్దము. ష.బ 2. గోప్తారమ్‌ - గోప్తారమ్‌, HT, గోప్తూన్‌, 
బుకారాన్త పుంలింగ గోప్తృశబ్దము. ద్వి.ఏ 3. యమ్‌ - యమ్‌, యౌ, యాన్‌, దకారాన్త పుంలింగ 
యచ్చబ్దము. ద్వి.ఏ 4. పురస్కృత్య ~ ల్యబన్తము - (పురస్‌+ కృ + క్వా అవ్యయము 5. గోత్రభిత్‌ 
-గోత్రభిత్‌, గోత్రభిదౌ, గోత్రభిదః, దకారాన్త పుంలింగ 6१७६6 శబ్దము. ప్ర.ఏ 6. జయగ్రియమ్‌- 
१०७8०७8, జయగ్రియౌ, జయగ్రియః, ఈకారాన్త (90०४6 జయశ్రీ శబ్దము. ద్విఏ 7. బందీమ్‌ 
- బందీమ్‌, బందా, బందీః, ఈకారాన్త (98०6 బందీ శబ్దము. ద్వి ఏ 8. ఇవ - అవ్యయము 9. 
శత్రుభ్యః - శత్రోః, శత్రుభ్యామ్‌, శత్రుభ్యః, ఉకారాన్త పుంలింగ శత్రుశబ్దము. పంచమీ బహువచనము 
0. ప్రత్యానేష్యతి - ప్రతి+ ఆ + నీ+ల్బట్‌ ప్రథమపురుషైకవచనమ్‌ 
సంధులు:- . శత్రుభ్యః+ బన్టీమ్‌ - శత్రుభ్యో ०४०० - ఉత్తాదేశసన్థిః 
పదవ్వుత్పత్తి- నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
. శత్రుః- ఎ) శాతయతి ఇతి, శధ్భశాతనే+ ణిచ్‌ + ॐ శాతిభ్యామ్‌ (४28 ఇతి 
BS ఉణాదిసూత్రమ్‌ (4-03) 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 3 


బి)శ్లో॥ అభియాతి రరాతి రమిత్రరిపూ 
ప్రతిపక్ష విపక్ష విరోధ్యరయః । 
అహితోల_సహనశ్చ జిఘాంసురితి 
(ప్రధితాః పరిపంధి పరా సుహృదః ॥455 
दी ప్రత్యర్థీ పర్యవస్థాతా ద్వేషీ 86 చ శాత్రవః । 
శత్రుః సపత్నో భ్రాతృవ్యః ప్రత్యనీకో ద్విషన్మతః ॥ 456 
సిశ్లో॥ బుణకర్తా పితా శత్రుర్మాతా చ వ్యభిచారిణీ । 
భార్యా రూపవతీ శత్రుః పుత్రః శత్రురపండితః ॥ DA 
అప్పులున్న తండ్రి, వ్యభిచారిణియైన తల్లి, రూపవతియైన భార్య, అపండితుడైన 
పుత్రుడున్ను - శత్రువు. । 
డి) తనకు తానే శత్రువు-తనకు తానే మిత్రుడు అంటుంది భగవద్గీత (6-6) 
“శ్లో బంధురాత్నాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః । 
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్‌ ॥” 

“ఎవడు తన్నుతానే జయించి యున్నాడో అనగా మనస్సుయొక్క చేష్టల 
ననుసరింపడో అతడు తనకు తానే బంధువు - మిత్రుడు. ఎవడు మనస్సునకు 
లొంగెనో ఆత్మజ్ఞానవిహీనుడో అతడు తనకు తానే శత్రువువలె నుండి. 

2) బందీమివ :- Itis very common with the Sanskrit poets to de- 
scribe జయశ్రీ as a woman who is carried off by force - Karmankar. 

శ్లో; జ్యాఘాతరేఖే సుభుజో భుజాభ్యం 

బీభర్తి యశ్చాపభృతాం పురోగః । 
రిపుశ్రియాం సాంజనబాష్పసేకే 
బస్టీకృతానామివ పద్ధతీ ద్వే ॥ ర.వం. 6-55 

for a similar use of “ఇవి 
दी ७४65 శాఖాః సదయం చ యాసాం 

పుష్పాణ్యుపాత్తాని విలాసినీభిః । 
వన్యైః పులిందైరివ వానరైస్తాః 
క్రిశ్వన్త ఉద్యానలతా మదీయాః ॥ 

ఈ పద ప్రయోగాన్నీ వివరిస్తూ - ఈ శ్లోకాన్ని ఉదాహరించినాడు - కాలే 

మహాశయుడు 


66 


32 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


క్రియాదర్శము:- ప్రత్యానేష్యతి - ప్రతి, ఆ - ఉపసర్దలు, ణీ జ్‌ (నీ) ప్రాపణే 
(తీసికొనివెళ్లుట) భ్వాదిప్రకరణమ్‌ CDSS SD, అకర్మకమ్‌ (ఉభయ) పరస్మై; పదీ, 
లృట్‌ ప్రథమపురుషరూపాలు - (७७. ఆ. నేష్యతి ప్రత్యానేష్యతః - ప్రత్యానేష్యన్తి 
అలంకారము: - ఇట “ఉపమాలంకారిమున్నదని చెప్పదగును. అన్వయము 
సరళము. 


అవతారికా:- అథ ప్రజాపతేః ప్రతివచనమాహ । 
శ్లో I వచస్యవసితే తస్మిన్‌ 

ససర్జ గిరమాత్మభూః | 

గర్జితానన్తరాం వృష్టిం 

సౌభాగ్యేన జిగాయ యా॥ 53 
పదవిభాగము:- వచసి, అవసితే, తస్మిన్‌, ససర్జ గిరమ్‌, ఆత్మభూః, గర్జితానన్తరామ్‌, 
వృష్టిమ్‌, సౌభాగ్యేన, జిగాయ, యా । 
అన్వయ క్రమము: - తస్మిన్‌ వచసి అవసితే ఆత్మభూః గిరమ్‌ ససర్జ । సా సౌభాగ్యేన 
గర్జితానన్తరాం వృష్టిం జిగాయ। 
ప్రతిపదార్థము: - తస్మిన్‌ వచసి - ఆ బృహస్పతి పలుకు(ట), అవసితే (సతి) - 
పూర్తియైనది కాగా, ఆత్మభూః - బ్రహ్మదేవుడు, ASS - వాక్కును, ససర్జ - 
సృజించెను, సా - ఏ వాక్కు సౌభాగ్యేన - సొంపుచేత, గర్జితానన్తరామ్‌ - ७७७००७ 
అనుసరించునదైన, వృష్టిమ్‌ - వర్షమును, జిగాయ - జయించెనో. 
తాత్సర్యము:- ఆ బృహస్పతి పలుకు(ట) పూర్తియైనది కాగా, బ్రహ్మదేవుడు వాక్కును 
సృజించెను. ఏ వాక్కు సొంపుచేత ఉజుమును అనుసరించునదైన వర్షమును 
జయించెనో. (దేవతల విన్నపమునకు బ్రహ్మదేవుడు చెప్పుచున్నాడనుట) 
విభక్తులు /క్రియలు:- 3. తస్మిన్‌ - తస్మిన్‌, తయోః, తేషు, దకారాన్త పుంలింగ తచ్చబ్దిము. 
స.ఏ 2. వచసి - వచసి, వచసోః, వచఃసు, సకారాన్త నపుంసకలింగ వచశ్శబ్దము. స.ఏ 3. అవసితే 
- అవసితే, అవసితయోః, అవసితేషు, ७५5०००७ నపుంసకలింగ అవసిత శబ్దము. 6.04. ఆత్మభూః 
- ఆత్మభూః, ఆత్మభువౌ, ఆత్మభువః, ఊకారాన్త పుంలింగ ఆత్మభూశబ్దము. ప్ర.ఏ 5. ASS - 
గిరమ్‌, గిరౌ, గిరః, రేఫాన్త ७७०0 గీర్భబ్దము. ద్విఏ 6. ససర్జ -క్రియ (66 + లిట్‌) - ప్రథమపురుషైక 
వచనము 7. సా - సా, తే, తాః, దకారాన్త (2७०70 తచ్చబ్దము. ప్ర.ఏ 8. సౌభాగ్యేన - సౌభాగ్యేన, 


రామోరావిరచి తమృణాళినీవ్యాఖ్యా 33 


సౌభాగ్యాభ్యామ్‌, సౌభాగ్యాః, అకారాన్త నపుంసకలింగ సౌభాగ్యశబ్దము. తృ.ఏ 9. గర్జితానన్తరామ్‌ - 
గర్జితానన్తరామ్‌, గర్జితానన్తరే, గద్దితానన్తరాః, ఆకారాన్త ప్రీలింగ గర్జితానన్తరాశబ్దము. ద్విఏ 0. 
వృష్టిమ్‌ - వృష్టిమ్‌ ,వృష్టీ, వృష్టీః, ఇకారాన్త స్రీలింగ వృష్టిశబ్దము. ద్విఏ 3. జిగాయ - క్రియ - జి 
+ 8७, ప్రథమపురుషైకవచనము 

సమాసాలు: - 

]. ఆత్మభూః - ఆత్మనా భవతీతి (ఉపపదతత్సు) 

2, గర్జితానన్తరామ్‌ - గర్జితస్య అననరా (షత) గర్జితానన్తరా, తామ్‌ 
సంధులు :- 

]. వచసి+ అవసితే - వచస్యవసితే - యణాదేశసన్థిః 
పాఠాన్తరాలు:- . తస్మిన్‌ - తస్య 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 

. అవసితే - ఎ) తుల్యభావమున్న ఈ రఘువంశము (3-37) శ్లోకాన్ని చూడండి. 
శ్లో; యూపవత్యవసితే క్రియావిధౌ 

కాలవిత్‌ కుళికవంశవర్ధనః | 

రామమిష్వసనదర్శనోత్సుకం 

మైథిలాయ కథయామృభూవ సః ॥ 

“యూపముగల ఆ జనకుని యాగము పూర్తికాగానే సమయము 8606 ఆ 
కుశికవంశవర్దనుడైన విశ్వామిత్రుడు, రాముడు శివధనుస్సును చూడనుత్సహించు 
చున్నాడను విషయమును జనకునకు చెప్పెను.” 
క్రియాదర్భము:- L. ససర్జ - సృజ (556) విడచుట, తుదాది ప్రకరణమ్‌ (6) 
సకర్శకమ్‌, అనిట్‌, పరస్మైపదీ, లిట్‌ ప్రథమపురుషైకవచనము. రూపాలు - ససర్జ, 
ససర్జతుః, ససృ్ఫజుః 

2) జిగాయ - జి (అభిభవే) ఓడించుట, భ్వాదిప్రకరణమ్‌ () సకర్శకమ్‌, 
అనిట్‌, పరస్మై; పదీ, లిట్‌ ప్రథమపురుషైకవచనము రూపాలు - జిగాయ, జిగ్యతుః 
,జిగ్యుః 
అలంకారములు: - ఇట “ఉపమాలంకారిమున్నదని చెప్పదగును. 
బ్రహ్మదేవుని పలుకు వర్షజలధ్వనిగ HED బృహస్పతి పలుకు మేఘఘర్జ్దనగ 
బెపమ్యము చెప్పబడుటచే నిది ఉపమాలంకారము. 


34 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


అవతారికా: - బ్రహ్మణో ASS ప్రపంచయతి । బ్రహ్మదేవుని మాట చెప్పబడుచున్నది. 
శ్లో సమ్పత్వుతే వః కామో యం 

కశ్చిత్మాలః ప్రతీక్ష్యతామ్‌ । 

న త్వస్య సిద్దా యాన్యామి 

సర్గవ్యాపారమాత్మనా Il 54 
పదవిభాగము:- సమృత్స్యతే, వః, కామః, ७०७5, కశ్చిత్‌, కాలః, ప్రతీక్ష్యతామ్‌, 
న, తు, అస్య, कळू, యాస్యామి, సర్గవ్యాపారమ్‌, ఆత్మనా. 
అన్వయక్రమము:- (హే దేవాః !) అయం వః కామః సమృత్వుతే కళ్చిత్‌ కాలః 
ప్రతీక్ష్యతామ్‌ । తు అస్య సిద్దా ఆత్మనా సర్గవ్యాపారం న యాస్యామి । 
ప్రతిపదార్థము: - (హే దేవాః - ఓ దేవతలారా !), అయమ్‌ -ఈ, వః - మీ, 
కామః -కోరిక, సమృత్సుతే - సమకూడును, కశ్చిత్‌ - కొంత, కాలః - కాలము 
ప్రతీక్ష్యతామ్‌ - వేచియుందురుగాక!, తు - ఇంకను, అస్య - ఈ సేనానాయకుని 
యొక్క సిద్దా - సమకూడు విషయమున, ఆత్మనా - స్వయముగా, సర్గవ్యాపారమ్‌ - 
సృష్టిచేయుటనుగూర్చి, న యాస్యామి - పూనుకొనను. 
తాత్సర్యము: - (ఓ దేవతలారా!) ఈ మీ కోరిక నెజవేరును. కొంతకాలము 
వేచియుందురుగాక. ఇంకను ఈ సేనానాయకుని యొక్క సమకూడువిషయమున 
స్వయముగా సృష్టిచేయుటకు పూనుకొనును. 
విభక్తులు / క్రియలు:- L000 - అయమ్‌, ఇమౌ, ఇమే, మకారాన్త పుంలింగ ఇదమ్‌ 
శబ్దము. (6.0 2. వః - తవ, యువయోః, వః, దకారాన్త పుంలింగ యుష్మచ్చబ్దము. ४5.० 3. కామః 
, ण కామః, కామౌ, కామాః, అకారాన్త పుంలింగ 8००६०००. (७.6 4. సంపత్స్యతే - క్రియ - 
సమ్‌+ 55+) - (ప్రథమపురుషైకవచనమ్‌ 5. కలళ్చిత్‌ - అవ్యయము 6. కాలః - కాలః, కాలౌ, 
కాలాక, అకారాన్త పుంలింగ ड०० 9). (४. 7. ప్రతీక్ష్యతామ్‌ - ప్రతి + ఈక్ష్యతామ్‌ - (క్రియ 
- కర్మణి ప్రయోగము) 6१७, ప్ర.ఏ 8. తు, ఆత్మనా - అవ్యయాలు 9. అస్య - అస్య, అనయోః, 
ఏషామ్‌, మకారాన్త పుంలింగ ఇదమ్‌ శబ్దము. షఏ 0. సిద్దా - సిద్దా, ७५७७, సిద్ధిషు, ఇకారాన్త 
(४७०१ సిద్ధిశబ్దము. స.ఏ . సర్గవ్యాపారమ్‌ - సర్గవ్యాపారమ్‌, సర్గవ్యాపారౌ, సర్గవ్యాపారాన్‌, 
७६०००७ పుంలింగ సర్గవ్యాపారశబ్దము. ద్విఏ 2, న - అవ్యయము 3. యాస్యామి - క్రియ - 
యా + ०)७, ఉత్తమపురుషైకవచనము. 
సమాసాలు: - 

క్షే సర్గవ్యాపారమ్‌ - సర్గ ఏవ వ్యాపారః (మయూరవ్యంసకాదికర్మధా) తమ్‌. 


రామోరావిరచి తమృణాలినీవ్యాఖ్యా ॥35 


సంధులు: - 

॥. కామః + అయమ్‌ - కామో౭ి యమ్‌ . ఉత్వాదేశ, ०९४००४68 

2. తు + అస్య - త్వస్య - యణాదేశసన్థిః 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
క్షే ఆత్మనా - అవ్యయంకోషః (63) : 2) “స్వేన” ఇత్యర్థె విభక్తి 
ప్రతిరూపకామవ్యయమేతత్‌ I 

బి) “గోప్యః పునర్జాతమివాత్మనైవ (పైక్షన్రసమ్మోదపయోధిమగ్నాకి ॥ 

(యాదవాభ్యుదయే 8-78) ఇత్యత్రతు 

9. “ఆత్మనేతి ప్రకృత్యాదిత్వాత్‌ (వా 2-3-8) తృతీయా, సుబన్న 
ప్రతిరూపకవ్యయమితి కేచిద్‌ ఆహుః ” ఇతి అప్పయ్యదీక్షితాః । 
క్రియాదర్శమ్‌: - 

ర్న సమృత్స్యతే - సమ్‌ - ఉపసర్ష, పద (పద్‌) గతౌ (నడచుట, వెళ్లుట) 
సకర్శకమ్‌, అనిట్‌, ఆత్మనేపదీ, లృట్‌, ప్రథమపురుపైకవచనమ్‌ . దివాది ప్రకరణమ్‌ 
(4) రూపాలు సమృత్సతే -సమృత్సేతే - సమృత్వన్తే 

2. యాస్యామి - యా (ప్రాపణే) పొందుట, వెళ్లుట - సకర్శకమ్‌, అనిట్‌, 
పరస్మైపదీ, అదాదిప్రకరణమ్‌, లృట్‌, - ఉత్తమపురుషైకవచనమ్‌. 
రూపాలు - యాస్యామి -యాస్యావః - యాస్యామః 


అవతారికా:- బ్రహ్మస్వాంశేనానవతరణే కారణమాహ - 
తనవలననే అభివృద్ధిని పొందినాడని బ్రహ్మ చెప్పుచున్నాడు 
శ్లో; ఇతస్సదైత్యః ప్రాప్తశ్రీ- 
ర్నేత ఏవార్షతి క్షయమ్‌ । 
విషవృక్షోల_ పి సంవర్థ్య 
స్వయం ఛేత్తుమసాముతమ్‌ ॥ ర్‌ర్‌ 
పదవిభాగము:- ఇతః, సః, దైత్యః, ప్రాప్తశ్రీః న, ఇతః, ఏవ, అర్హతి, క్షయమ్‌ 
उडु విషవృక్షోః, అపి, Sos, స్వయమ్‌, ఛేత్తుమ్‌, ©२१६8 । 
అన్వయక్రమము:- ఇతః ప్రాప్తశ్రీః సః దైత్యః ఇతః ఏవ క్షయం "68 విషవృక్షో ౭_ 
పి సంవర్ధ్య స్వయం ఛేత్తుమ్‌ అస్యామ్పతమ్‌ । 


68 


'36 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


ప్రతిపదార్థము: - ఇతః - ఇటనుండియే (నా వలననే), ప్రాప్తశ్రీః - పొందబడిన 
అభివృద్ధిగల వాడగు, సః - ఆ, దైత్యః - తారకాసురుడు, ఇతః + ఏవ - 
ఇటనుండియే (నా వలననే), క్షయమ్‌ - నాశమును, న + అర్హతి - పొందతగడు 
విషవృక్షః+అపి - విషపుచెట్టయినను, సంవర్ధ్య - పెంచి, స్వయమ్‌ - తానే, 
ఛేత్తుమ్‌ - నజుకుటకు, PRED - యుక్తముకాదు. 
తాత్సర్యము: - నావలననే అభివృద్ధిని పొందినవాడగు ఆ తారకాసురుడు, నావలననే 
నాశమును పొందతగడు. విషపుచెట్టు ఐనను పెంచి తానే నజుకుట యుక్తముకాదు. 
విభక్తులు / క్రియలు:- Las ఏవ - అవ్యయాలు 2. ప్రాప్తశ్రీః - (8०६४, ప్రాప్తశియౌ, 
ప్రాప్తశ్రియాః, ఈకారాన్త పుంలింగ ప్రాప్తశ్రీ శబ్దము. ప్ర.ఏ 3. సః - సః, తౌ, తే, దకారాన్త పుంలింగ 
తచ్చబ్దము. (४.0 4. దైత్యః - దైత్యః, దైత్యా, దైత్యాః, అకారాన్త పుంలింగ దైత్యశబ్దము. ప్ర.ఏ 5. 
క్షయమ్‌ - క్షయమ్‌, క్షయౌ, క్షయాన్‌, అకారాన్త పుంలింగ క్షయశబ్దము. ద్వి.ఏ 6. న - అవ్యయము 
7. అర్హతి - క్రియ 8. అపి - అవ్యయము 9. విషవృక్షః - విషవృక్ష, విషవృక్షౌ, విషవృక్షాః, 
అకారాన్త పుంలింగ విషవృక్షశబ్దము. (8.० I0. సంవర్ధ్య- సమ్‌ + వృధ్‌+ కా - ల్యబన్తం- 
అవ్యయము IL. ఛేత్తుమ్‌ - అవ్యయము I2. స్వయమ్‌ - అవ్యయము క్రియార్థమైన క్రియ 
ఉపపదముగనుండగా, లేనపుడును - ధాతువుపై భవిష్యదర్ధమున తుమున్‌( తుమ్‌) ణ్వుల్‌( అక) 
ప్రత్యయములు చేరును. తుమున్‌ ణ్వులౌ క్రియాయాం క్రియార్ధాయామ్‌ (సూ 3-3-0) 4 
IED - అవ్యయము 
సమాసాలు: - 

. ప్రాప్తశ్రీః - ప్రాప్తా శ్రీ యేన (బహువ్రీహి) సః । 

2. విషవృక్షః - విషస్య వృక్షః (షత) | 

3. అసాముతమ్‌ - న సాముతమ్‌ - (నఇజ్‌తత్పురుషు 
సంధులు: - 

l. ఇతః +సః - ఇతస్సః - टु 
2. సః + దైత్యః - స దైత్యః - ప. (స్వాదిసన్టిః) 

స 





. ప్రాప్తశ్రీః + న - ప్రాప్తశ్రీర్న - వి Bg 
. ప్రాప్తశ్రీర్న + ఇతః - ప్రాప్తశ్రీర్నేతః - గుణసన్షిః 


. ఏవ + ७५७ - ఏవారతి - సవరదీరసనిః 

& 9. కో कि क దేశ పూర్వరూపస 
- విషవృక్ష + అపి - విషవృక్ష౭_పి - ఉత్స్వాదెశ - १७००९०००28 
7. ఇతః+ ఏవ - ఇత ఏవ - విసర్గలోపససనిః 


SO OP (० 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 37 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
. వృకు - ఎ) వృళ్చ్‌ ఛేదనే + 'స్ను వ్రణ్చికృతృృషిభ్యఃకిత్‌ ఇతి స, స చ కిత్‌ । 
“వృక్షవరణే అతోల_ చ్యావృణోతీతి వృక్ష ఇతి వా సిద్దే ప్రపంచార్థం ప్రశ్చిగ్రహణమ్‌ 
బి) శ్లో వృక్షో౭.౦హ్నిపః క్షితిరుహః శిఖరీ చ శాఖీ 
శాలో వనస్పతిరగో విటపీ కుఠశ్చ। 
७५ కుజస్తరురనేకహ ఇత్యభిన్నాః 
धू ద్రువిష్టరనాగద్రుమపాదపాశ్చ ॥ 
అని 'వృక్షు శబ్దానికి హలాయుధకోశము IY నామములను పేర్కొన్నది. 
సి) అత్ర ప్రతివస్తూోపమామాహ - విషవృక్షో౭ిపి సంవర్థ్య స్వయం 
ఛేత్తుమసాంప్రతమితి । విషవృక్షో నామ ప్రాణినాం మరణప్రదో వృక్షవిశేషః । 
తదుక్తం - 
శ్లో] యస్య స్పర్శనమాత్రేణ వాయుసంస్పర్శనేన వా! 
७9०७ జంతువః సర్వే విషవృక్షు స కీర్తితః ॥ 
ఇతి - DSS వ్యాఖ్యా 
दुगा వృక్షగుల్మలతావల్ల్యస్తక్సారాస్త్రణజాతయః । 
షడేతే వృక్షజాతీయాస్తాసాం రోపే ఫలం శృణు ॥ 
శ్లో; యః పుమాన్‌ రోపయేద్‌ వృక్షాన్‌ ఛాయాపుష్పఫలోపగాన్‌ । 
సర్వసత్వోపయోగాయ స యాతి పరమాం గతిమ్‌ ॥ - ఇతి పాదే 
శ్లో _ ఉద్భిజ్ఞాస్థావరాస్సర్వే బీజకాండప్రరోహిణః । 
ఓషధ్యః ఫలపాకాంతా బహుపుష్పఫలోపగాః ॥ 46 
दुगा అపుష్పాః ఫలవంతో యే తే వనస్పతయః స్మృతాః । 
०१०३००३ ७७.३) వృక్షాస్తూభయతః స్మృతాః I 
శ్లో గుచ్చగుల్మం తు వివిధం తథైవ తృణజాతయః । 
బీజకాండరుహాణ్యేవ ప్రతానావల్ల్య ఏవ చ ॥ 
= మనుస్మృతి -46,47/, 48 
వృక్షములు '2' విధములు. కొన్ని బీజాలవల్ల అంకురించి పెరుగగా, మరికొన్ని 
ఆ చెట్టు కొమ్మనే భూమిలో నాటినందువల్ల చెట్లై పెరుగుతున్నాయి. కొన్ని చెట్లు 
ఫలమునిచ్చే వరకు ఉండగా, మరికొన్ని ఫలపుష్పాదులతో చాలాకాలమువరకు 
బ్రతుకుతున్నాయి. పువ్వులు లేక ఫలించు వానిని వనస్పతులందురు. తక్కినవి 


69 


I38 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


పూవులు పూచిన తరువాత ఫలిస్తాయి. ఇంకను తీగచెట్లు కొన్ని పొదగా ఉండుచెట్లు 
కొన్ని కన్పిస్తున్నాయి. అట్లే తృణజాతులు కూడా కన్పిస్తున్నాయి. 
క్రియాదర్శము:- అర్హతి - అర్హ (అర్‌ పూజాయామ్‌ (పూజించుట) భ్వాది () 
సకర్శకమ్‌, సేట్‌, పరస్మై; పదీ, లట్‌ ప్రథమపురుషైకవచనము. రూపాలు - అర్హత్రి, 
అర్హతః, ७0568 
అలంకారములు:- ఇందు 'అర్థాన్తరన్యాసాలంకారిమున్నదని చెప్పదగును. ఇట 
సామాన్యముచే విశేషణము సమర్థింపబడినది. అనగా ఉత్తరార్థముచే పూర్వార్ధము 
సమర్థింపబడినది. 
లక్షణమ్‌ - “సామాన్యం వా విశేషేణ విశేషస్తేన వా యది ॥ 67 

కార్యం చ కారణేనేదం కార్యేణ చ సమర్థ్వతే । 

సాధర్వ్యేణేతరేణార్థాంతరన్యాసో౭._ ష్టథాతతః I 62 

- ఇతి సాహిత్యదర్చణే దశమః పరిచ్చేదః 


అవతారికా:- కుతః ఇత్యాశంక్యాహ । “ఎందువలన చంపరాదు అను దానికి 
సమాధానము చెప్పుచున్నాడు. 
శ్లో వృతం తేనేదమేవ ప్రా - 

१०८०० చాస్మై ప్రతిశ్రుతమ్‌ । 

వరేణ ७०४० లోకా - 

నలం ५65० హి తత్తపః ॥ 56 
పదవిభాగము:- వృతమ్‌, తేన, ఇదమ్‌, ఏవ, ప్రాక్‌, మయా, చ, అస్మై, ప్రతిశ్రుతమ్‌, 
వరేణ, శమితమ్‌, లోకాన్‌, అలమ్‌, దగ్గుమ్‌, హి, తత్తపః । 
అన్వయక్రమము:- ప్రాక్‌ తేన ఇదమ్‌ ఏవ వృత్తం మయా చ అస్మై ప్రతిశ్రుతం 
హి లోకాన్‌ Srp 5959 తత్తపః వరేణ శమితమ్‌ । 
ప్రతిపదార్థము: - ప్రాక్‌ - పూర్వము, తేన - ఆ తారకాసురునిచేత, ఇదమేవ - 
ఇదియే (దేవతలచే చావకుండుటయే), వృతమ్‌ - కోరబడెను, మయా చ - నా 
చేతను, అస్మై- ఇతనికొజికై, ప్రతిశ్రుతమ్‌ - ప్రతిజ్ఞ చేయబడినది, హి - ఏలయన 
లోకాన్‌ - లోకములను, దగ్గ్టుమ్‌ - దహించుటకు, అలమ్‌ -తగినట్టి, తత్తపః - 


రామోరావిరచి తమృణాలినీవ్యాఖ్యా 39 


వాని తపస్సు, వరేణ - వరముచేత, శమితమ్‌ - శమింపబడినది. 
తాత్పర్యము:- పూర్వము తారకాసురునిచేత ఇదియే (దేవతలచే చావకుండుటయే) 
కోరబడెను. నా చేతను ఇతనికొజికై ప్రతిజ్ఞ చేయబడినది. ఏలయన లోకములను 
దహించుటకు తగినట్టి వాని తపస్సు వరముచేత శమింపబడినది. 
విభక్తులు / క్రియలు:- . ప్రాక్‌ - అవ్యయము 2. తేన - తేన, తాభ్యామ్‌, తేభ్యః, దకారాన్త 
పుంలింగ తచ్చబ్దము. తృ.ఏ 3. ఇదమ్‌ - ఇదమ్‌, ఇమే, ఇమాని, మకారాన్త నపుంసకలింగ ఇదమ్‌ 
శబ్దము. ప్ర.ఏ 4. ఏవ - అవ్యయము 5. వృతమ్‌ - వృతమ్‌, వృతే, వృతాని, అకారాన్త నపుంసకలింగ 
వృతశబ్దము. ప్ర.ఏ 6. మయా - మయా, ఆవాభ్యామ్‌, అస్మాభిః, దకారాన్త పుంలింగ అస్మచ్చబ్దము. 
తృ. ఏ7, ఆస్మై - అస్మై, ఆభ్యామ్‌, ఏభ్యః, మకారాన్త పుంలింగ ఇదమ్‌ శబ్దము. చ.ఏ 8. ప్రతిశ్రుతమ్‌ 
- ప్రతిశ్రుతమ్‌ , ప్రతిశ్రుతే, ప్రతిశ్రుతాని, అకారన్త నపుంసకలింగ ప్రతిశ్రుతశబ్దము. ప్ర.ఏ 9. హి 
చ- అవ్యయాలు I0. లోకాన్‌ - లోకమ్‌, లోకౌ, లోకాన్‌, అకారాన్త పుంలింగ లోకశబ్దము. ద్విబ 
IL దగ్గుమ్‌ - ముమున్నంతతు -అవ్యయము I2. అలమ్‌ - అవ్యయము 83. తత్తపః - తత్తవః 
తత్తపసీ, తత్తపాంసి, సకారాన్త నపుంసకలింగ తపస్‌ శబ్దము. ద్వి.ఏ 4. వరేణ - వరేణ, వరాభ్యామ్‌, 
వరైః, అకారాన్త పుంలింగ వరశబ్దము. తృ.ఏ 5. శమితమ్‌ - శమితమ్‌, శమితే, శమితాని, 
అకారాన్త నపుంసకలింగ శమితశబ్దము. ప్ర. ఏ 
సమాసాలు: - 
]. తత్తపః - తస్య తపః (ష.త) 
సంధులు: - 
L. తేన + ఇదమ్‌ - తేనేదమ్‌ - గుణసన్థిః 
2. ప్రాక్‌ + మయా - ప్రాజ్మయా - ७०८०००७४१४ 
3. చ + ७७-०१" - సవర్ణదీర్ణసన్థిః 
పదవ్వుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
l. వరః - వరమ్‌ - వరేణ - ఎ) పుంలింగము, వ్భ+ అప్‌ 
బి) 'తపోభిరిష్యతే యస్తు దేవేభ్యః స వరో మతః 7 - ఇతి భరతః 
సి) శ్లో॥ భక్యా గురౌ మయ్యనుకమృయా చ 
ప్రీతాస్మి తే పుత్ర ! వరం వృణీష్వ । 
న కేవలానాం పయసాం ప్రసూతి - 
మవేహి మాం కామదుఘాం ప్రసన్నామ్‌ ॥ ర.వం. 2-68 
“....నీకు కావలసిన వరమును కోరుము....” 
డి) వరమ్‌ - అవ్యయకోషః (70) స్వరాదుల్లో అవ్యయంగాను చెప్పబడుతుంది. 


70 


I40 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


“ఈషత్‌ ప్రియమిత్యర్థే కేచిదముం స్వరాదిషు పఠస్తి । 

]. వరం విరోధో పి సమం మహాత్మభిః I? కిరాతార్డునీయే -8 

2. మేదినీ కారాదిమతే తు క్షీబన్తత్వమేవ తదుక్తమ్‌ । 

'మనాగిష్టే వరం క్లీబమ్‌, కేచిత్‌ ఆహుస్తద్‌ అవ్యయమ్‌' | ఇతి 

ఏ తత్తు ప్రారమ్మే యత్ర ప్రయుజ్యతే, తతైవ వాక్య ఉత్తరత్ర ప్రాయేణ 'నచి 
నతు’ 'నపుని 'ని ఇతి ప్రయుజ్యేత । యథా - “వరం మౌనం కార్యం న చ 
వచనముక్తం యదనృతమ్‌ ... వరం భిక్షాశిత్వం న చ పరధనాస్వాదనసుఖమ్‌” 
(హితోపదేశే) 

3) 'యాళ్బా మేఘా వరమధిగుణే, నాధమే ९७६७०७० మేఘదూతమ్‌ 
6--6 

2) యది తదా తదభ్యర్థితం వరం నాదాస్యం, 6, తస్య మూర్చానం 

నిర్భిద్య నిర్ణతస్తపోమయే వహ్నిః సర్వానపి లోకాన్‌ భస్మసాదకరిష్యత్‌ | 

యథోక్తం శ్రీ భాగవతే హిరణ్యకళిపోస్తపః - ప్రసజ్లే - 
दगा తస్య ors సముద్భూతః సధూమో9౭_ గ్నిస్తపోమయః । 

తిర్యగూర్థ్వమధోలోకానతపద్‌ విష్వగీరితః ॥ ఇతి స్మంధః 7-3-4 

అలంకారము:- ఇందు 'కావ్యలింగాలంకారుమున్నదని చెప్పదగును. 
లక్షణమ్‌ - 'కావ్యలింగం హేతోర్వాక్యపదార్థతా” - కావ్యప్రకాశే దశమోల్లాసే 

ఏదైనా ఒక విషయం చెప్పి దానికి హేతువు చెప్పడం కావ్యలింగాలంకారము. 
బ్రహ్మదేవుడు తారకాసురుడికి “దేవతలచే చావు లేకుండుటి అనే వరము 
(ప్రసాదించాడు. హేతువు ఏమిటంటే ‘లోకాలను దహించునట్టి వాని తపస్సు 
వరముచేత శమింపజేయబడినది” అని చెప్పటమే. 


అవతారికా:- అథాపత్ర్రతీకారోపాయం దర్శయితుమారభతే । 
శ్లో సంయుగే సాంయుగీనం త - 
ముద్యన్తం ప్రసహేత కః । 
అంశాదృతే నిషిక్తస్య 
నీలలోహితరేతసః ॥ 57 
పదవిభాగము:- సంయుగే, సాంయుగీనమ్‌, తమ్‌, ఉద్యన్తమ్‌, ప్రసహేత, కః, 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 4 


అంశాత్‌, బుతే, నిషిక్తస్య, నీలలోహితరేతసః . 
అన్వయ[క్రమము:- సంయుగే ఉద్యన్తం సాంయుగీనం తం నిషిక్తన్య 
నీలలోహితరేతసః అంశాత్‌ బుతే కః ప్రసహేత । 
ప్రతిపదార్థము: - సంయుగే - యుద్ధమునందు, ఉద్యన్తమ్‌ - పూనిక దాల్చినట్టియు 
సాంయుగీనమ్‌ - రణకుశలుడు అగు, తమ్‌ - ఆ తారకాసురుని, నిషిక్తస్య - 
(ఒకానొక క్షేత్రమున) నిషేకింపబడిన, నీలలోహితరేతసః - శివుని రేతస్సుయొక్క 
అంశాత్‌ - భాగమువలన, బుతే - తప్ప, కః - ఎవడు, ప్రసహేత - ఓడించును 
తాత్పర్యము: - యుద్ధమునందు పూనిక దాల్చినట్టియు, రణకుశలుడగు ఆ 
తారకాసురుని నిషేకింపబడిన శివుని రేతస్సుయొక్క భాగమువలన తప్ప ఎవడు 
ఓడించును. 
విభక్తులు / క్రియలు:- . సంయుగే - సంయుగే, సంయుగయోః, సంయుగేషు, అకారాన్త 
పుంలింగ సంయుగశబ్దము. స.ఏ 2. ఉద్యన్తమ్‌ - ఉద్యన్తమ్‌, BOT, ఉద్యన్హాన్‌, అకారాన్త 
పుంలింగ ఉద్యన్త శబ్దము. ద్విఏ 3. సాంయుగీనమ్‌ -సాంయుగీనమ్‌, సాంయుగీనౌ, సాంయుగీనాన్‌, 
७४००० పుంలింగ సాంయుగీన శబ్దము. ద్వి ఏ 4. తమ్‌ - తమ్‌, తౌ, తాన్‌, దకారాన్త పుంలింగ 
తచ్చబ్దము. ద్వి.ఏ 5. నిషిక్తస్య- నిషిక్తస్య, నిషిక్తయోః, నిషిక్తానామ్‌, అకారాన్త పుంలింగ నిషిక్త 
శబ్దము. ష.ఏ 6. నీలలోహితరేతసః - నీలలోహితరేతసః, రేతసోః, రేతసామ్‌, సకారాన్త పుంలింగ 
... రేతస్‌ శబ్దము. ష.ఏ 7. అంశాత్‌ - అంశాత్‌, అంశాభ్యామ్‌, అంశేభ్యః, అకారాన్త పుంలింగ 
అంశశబ్దము. పం.ఏ 8. బుతే - అవ్యయము 9. క - క, కౌ, కే, మకారాన్త పుంలింగ కిమ్‌ 
శబ్దము. ४.७ 20. ప్రసహేత - క్రియ - ప్ర+సహ్‌, విధిలిజ్‌ ప్రథమపురుషైకవచనము. 
సమాసాలు: - 

]. నీలలోహితరేతసః- నీలః చాసా లోహితః చేతి నీలలోహితః (కర్మధా) 

నీలలోహితస్య రేతాః (షత) తస్య | 

సంధులు: - 

]. అంశాత్‌ + బుతే - అంశాదతే - ag, రులాం 88१9 నే 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
l. నీలలోహితః ఎ) నీలశ్సాసౌ లోహితశ్చేతి I ऱ्ह వర్ణేన' ఇతి సమాసః | Des 
కట్టే లోహితశ్చ కేశేష్టితి వా । 

బి) शा ४8०65 శశిశేఖరః పశుపతిః శూలీ శివః శంకరః |..... 

గంగాధరో మహాదేవో మృడః స్యాన్నీలలోహితః ॥ 3 





र्ग 


42 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


అని “నీలలోహిత” శబ్దానికి హలాయుధకోశము ‘45 నామములను 
అందించినది. 
సి) శ్లో; छं శివోత్సవం కుర్యాన్ఫృత్యగీతమహోత్సవైః | 
స్నాత్వా త్రిసంధ్యం రాత్రౌ చ హవిష్యాశీ జితేంద్రియః ॥ 
శో కిమలభ్యం భగవతి ప్రసన్న నీలలోహితే । 
ఉపోష్య హుత్వా సంక్రాన్యాం వ్రతమేతత్‌ సమర్పయేత్‌ ॥” 
- ఇతి బృహద్ధర్మపురాణే 
డి) శ్లో; వ్రపర్తతాం ప్రకృతి హితాయ పార్థివః 
సరస్వతీ శుతిమహసాం మహీయసామ్‌ । 
మమాపి చ క్షపయతు నీలలోహితః 
పునర్భవం పరిగతశక్తిరాత్మభూః ॥ అభిజ్ఞాన శాకున్తలమ్‌ 7-35 
ఇది అభిజ్ఞానశాకున్తల నాటక సప్తమాంకాంతమున చెప్పబడిన శ్లోకము. 
“.సర్వశక్తులతో ఒప్పెడు ఉమాపతియగు నీలలోహితుడు -సదాళివుడు జన్మాంత 
రమును పోగొట్టి శాశ్వతస్థానమగు మోక్షమును ७०४६8 అనుగ్రహించుగాక. 
క్రియాదర్శము: - ప్రసహేత - ప్ర - ఉపసర్ణ, షహ (दहै) భరించుట. 
భ్వాదిప్రకరణమ్‌ (3) ఆత్మనేపదీ, సకర్శకమ్‌, సేట్‌, విధిలిజ్‌. ప్రథమపురుషైక 
వచనమ్‌. రూపాలు - ప్రసహేత - ప్రసహేయాతామ్‌ - ప్రసహేరన్‌. 
అలంకారము: - ఇట కాకువక్రోక్యలంకారి మున్నదని చెప్పదగును. కః ప్రసహేత 
అంటే అన్యుడెవ్వడు ఓడించును? శివాంశ సంభూతుడు తప్ప. అని చెప్పబడుటచే 
నిది కాకువక్రోక్య అలంకారము” లక్షణమ్‌ -భిన్న కంఠ ६९०६8: కాకురిత్యభిధీయతే”. 
కిరాతార్దునీయమునందు 2-23 వ శ్లోకములోని ఈ పదప్రయోగమును చూడండి. 
दूँ. ద్విరదానివ దిగ్విభావితాం - 
శృతురస్తోయనిధీనివాయతః ॥ 
ప్రసహేత రణే తవానుజాన్‌ 
ద్విషతాం క శతమన్యుతేజసః ॥ 
... దేవేంద్ర సమప్రతాపులగు నీ నల్వురు తమ్ములను శత్రువులలో నెవ్వడు 
యుద్ధమున నోర్వగలడు” । 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 43 


అవతారికా: - కథమసావీదృక్‌ శక్తిరిత్యాహ - ఆ శివుని కిట్టి శక్తి ఎట్లు వచ్చినదను 
దానినిగూర్చి చెప్పుచున్నాడు. 
శ్లో స హి దేవః పరంజ్యోతి - 
స్తమఃపారే వ్యవస్థితామ్‌ | 
పరిచ్చిన్నప్రభావర్ధి - 
ర్నమయా నచ విష్ణునా Il 58 
పదవిభాగము:- సః, హి, దేవః పరంజ్యోతిః, తమఃపారే, వ్యవస్థితామ్‌, పరిచ్చిన్న 
ప్రభావర్ధిః, $, మయా ॐ, ॐ, విష్ణునా. 
అన్వయక్రమము:- సః దేవః తమఃపారే వ్యవస్థితామ్‌ పరంజ్యోతిః హి । మయా 
విష్ణునా పరిచ్చిన్నప్రభావర్ధిః న। 
ప్రతిపదార్థము: - సః దేవః - ఆ దేవదేవుడు, తమఃపారే - పెంజీకటి కవ్వల, 
వ్యవస్థితమ్‌ - నెలకొనియున్న, పరంజ్యోతిః హి - పరమాత్మ గదా !, మయా చ 
- నా చేతను, విష్ణునా చ - విష్ణుదేవునిచేతను, పరిచ్చిన్నప్రభావర్దిః - పొందదగిన 
ప్రభావాతిశయము గలవాడు, న - కాడు. 
తాత్పర్యము: - ఆ దేవదేవుడు పెంజీకటి కవ్వల నెలకొనియున్న పరమాత్మ గదా! 
నాచేతను, విష్ణుదేవునిచేతను పొందదగిన ప్రభావాతిశయముగలవాడు కాడు. 
విభక్తులు / క్రియలు:- . సః - సః, తౌ, తే, దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ప్ర.ఏ 2. దేవః 
- దేవః, దేవౌ, దేవాః, అకారాన్త పుంలింగ దేవశబ్దము. ప్ర.ఏ 3. తమఃపారే - తమఃపారే, తమః 
పారయోః, తమఃపారేషు, అకారాన్త నపుంసకలింగ తమఃపారశబ్దము. సఏ 4. వ్యవస్థితమ్‌- వ్యవస్థితమ్‌, 
వ్యవస్థితే, వ్యవస్థితాని, అకారాన్త నపుంసకలింగ వ్యవస్థితశబ్దము. ప్ర.ఏ ర్‌. పరంజ్యోతిః - పరంజ్యోతిః 
००८88, పరంజ్యోతీంషి, సకారాన్త నపుంసకలింగ పరంజ్యోతిస్‌ శబ్దము. ప్రఏ 6. హి- 
అవ్యయము 7. న, చ-అవ్యయాలు 8. మయా - మయా, ఆవాభ్యామ్‌, అస్మాభిః, దకారాన్త పుంలింగ 
అస్మద్‌ శబ్దము. తృ. ఏ9. విష్ణునా - విష్ణునా, విష్ణుభ్యామ్‌, విష్ణుభిః, ఉకారాన్త పుంలింగ విష్ణుశబ్దము. 
త్ళ.ఏ 0. పరి.. వర్ధిః - ४88, . .వర్ణీ, వర్ధయః, ఇకారాన్త పుంలింగ పరి... వర్ధిశబ్దము. ప్ర.ఏ. 
సమాసాలు: - 
]. తమఃపారే - తమసః పారమ్‌ (షత) తస్మిన్‌ I 
2. వ్యవస్థితమ్‌ - విశేషేణ అవస్థితమ్‌ (ప్రాదితత్పు) I 
3. పరిచ్చిన్నప్రభావర్ధిః - ప్రభావస్య బుద్ధిః (షత) ప్రభావర్ధిః, పరిచ్చిన్నా 
ప్రభావర్ధిః యస్య (5.5) 68 । 


72 


44 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


సంధులు: - 
గ ప్రభావర్ధిః +న- ७७०७6३) - విసర్గసన్థిః 
2. పరంజ్యోతిః+ తమఃపారే - పరంజ్యోతిస్తమఃపారే - విసర్గసన్థిః 
3. ప్రభావ + బుద్ధిః - ప్రభావర్ధిః - ఆద్దుణః (సూ. 6--84)029708 
&८६०४ (సూ 6--04) అవర్ణమునకు (७,७०४) ప్రస్వదీర్షములైన 
ఈడ, యు, వర్ణములు పరముగా నున్నపుడు పూర్వపరముల స్థానములలో 
గుణము ఏకాదేశమగును. ఇచట గుణములు క్రమముగా వఏి,ఓ,అర్‌, అల్‌ 
అనునవి ఆదేశమగునని తాత్సర్యము. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
. తమఃపారే పరంజ్యోతిః- ఎ) శ్రీమదాంధ్రమహాభాగవత అష్టమస్మంధమునందు 
ఈ భావమున్న పోతనామాత్యుని పద్యమును పరిశీలించుడు. 
కం॥ లోకంబులు లోకేశులు 
లోకస్టులు దెగిన తుది నలోకంబగు పెం 
జీకటి కవ్వల నెవ్వండు 
నేకాకృతి వెలుంగు నతని నే సేవింతున్‌. భాగవత - అష్టమ. 75 
8) ఇట మహాయోగి శ్రీ అరవిందుడు రచించిన గ్రంథప్రథమ వాక్యమును 
అనుసంధానము చేసికొనదగును. It was the hour before the gods awake. 
సి) ఎ, 0००५७ భావజాలపులోతుల్ని ఎవరికివారే అందుకొనవలసి ఉంటుంది. 
అస్తు 
అలంకారము: - ఇట 'ఉదాత్తాలంకారి మున్నదని చెప్పదగును. లక్షణమ్‌ - ‘soo 
వస్తునః సంపత్‌” కావ్యప్రకాశే. దశమోల్లాసే వస్తువుయొక్క సమృద్ధితో సంబంధము 
-ఉదాత్తాలంకారము. వస్తువులయొక్క అత్యధిక సమృద్ధిని వర్ణించడం - 
ఉదాత్తాలంకారము. శివభగవానుని మహిమ వర్ణించడం “పరిచ్చిన్నప్రభావర్ధిర్న' 
- అని చెప్పుటయే 'ఉదాత్తాలంకారము” 


అవతారికా:- సంప్రతి తదంశోత్పత్తావుపాయం దర్శయతి - ఇప్పుడాయన 
యంశోత్పత్తినిగూర్చి యుపాయము చెప్పుచున్నాడు 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 45 


डत ఉమారూపేణ తే యూయం 

సంయమస్తిమితం మనః । 

శమోర్యతధ్వమాక్రష్టు - 

మయస్మాన్తైన లోహవత్‌ ॥ 59 
పదవిభాగము: -ఉమారూపేణ, తే, యూయమ్‌, సంయమస్తిమితమ్‌, మనః, శమ్మోః 
యతధ్వమ్‌, ఆక్రష్టుమ్‌, అయస్మాన్తేన, లోహవత్‌ । 
అన్వయక్రమము: -లతేయూయం సంయమస్తిమితం శమ్మోః మనః ఉమారూపేణ 
అయస్మాన్తేన లోహవత్‌ ९४.० యతధ్వమ్‌. 
ప్రతిపదార్థము: - తే యూయమ్‌- ఆ కార్యార్థులగు మీరు, సంయమస్తిమితమ్‌ - 
సమాధియందు నిశ్చలమైయున్న, శమ్మోః - శివునియొక్క మనః - మనస్సును, 
ఉమారూపేణ - పార్వతీదేవి సౌందర్యముచేత, అయస్మాన్తేన - ७०८०५०७७०७, 
లోహవత్‌ - ఇనుమును వలె, sg - ఆకర్షించుటకు (లాగుటకు), యతధ్వమ్‌ 
- యత్నింపుడు. 
తాత్పర్యము:- ఆ కార్యార్థులగు మీరు (ఓ దేవతలారా!) సమాధియందు 
నిశ్చలమైయున్న శివునియొక్క మనస్సును పార్వతీదేవి సౌందర్యముచేత, 
సూదంటుజాతిచే ఇనుమును ल, ఆకర్షించుటకు యత్నింపుడు. 
విభక్తులు / క్రియలు:- . తే - సః తౌ, తే, దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ७.७ 2. 
యూయమ్‌ - త్వమ్‌, యువామ్‌, యూయమ్‌, దకారాన్త పుంలింగ యుష్మచ్చబ్దము. 5.2 3. 
సం..తమ్‌ - స్తిమితమ్‌, స్తిమితే, ७४७७०, అకారాన్త నపుంసకలింగ స్తిమిత శబ్దము. ద్విఏ 4. 
శమ్మో 8- శమ్మోః, శమ్మోో, శంభూనామ్‌, ఉకారాన్త పుంలింగ శంభుశబ్దము. ४.० 5. మనః - 
మనః, మనసీ, మనాంసి, సకారాన్త నపుంసకలింగ మనస్‌ శబ్దము. ద్విఏ 6. ఉమారూపేణ- 
ఉమారూపేణ, ఉమారూపాభ్యామ్‌, ఉమారూపేభ్యః, అకారాన్న నపుంసకలింగ ఉమారూప శబ్దము. 
తృ.ఏ 7. అయస్మాన్తేన - అయస్మాన్తేన, అయస్మాంతాభ్యామ్‌, అయస్మాంతేభ్యః, అకారాన్త పుంలింగ 
७०७५०७ శబ్దము. తృ.ఏ 8. లోహవత్‌ - అవ్యయము 'వత్‌ తద్ధితప్రత్యయము 9. ఆక్రష్టుమ్‌ - 
అవ్యయము 'తుమున్‌ ప్రత్యయాన్తము (కృత్‌) 0. యతధ్వమ్‌ - క్రియ - లోట్‌. 
సమాసాలు: - 

]. సంయమస్తిమితమ్‌ - సంయమేన స్పిమితమ్‌ (తృ. &) । 
2. ఉమారూపేణ — ఉమాయాః రూపమ్‌ (షత) తేన । 


73 


46 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


సంధులు: - 
గ శమ్మోః + యతధ్వమ్‌ - శమోర్యతధ్వమ్‌ - విసర్లసన్థిః 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు:- 
L. అయస్మాంతః - ఎ) పుం. అయస్సు ४०७ రమణీయః । 
బి) హలాయుధకోశ వ్యాఖ్య - ఈ పదాన్ని వివరిస్తూ ఈ శ్లోకాన్నే ఉదహరించింది 
సి శ్లో; సర్పస్యేవ శిరోరత్నం నాస్య శక్తిత్రయం పరః | 
స చకర్ష పరస్మాత్త్రదయస్మాన్త ఇవాయసమ్‌ ॥ ర.వం. 7-63 
“సర్పముయొక్క తలపైనున్న మణిని ఎవ్వరూ తాకలేనట్లు “అతిథివద్ద నున్న 
శక్తిత్రయమును శత్రురాజులెవ్వరును లాగికొనలేకపోయిరి. కాని ఆ అతిథి మాత్రము 
శత్రువుల వద్దనుండి శక్తిత్రయమును ఇనుపముక్కను అయస్కాంతము 
లాగివేయునట్లు ఆకర్షించెను. 
డి) 'అయస్మాంతమయః సంక్రామతి' - మహాభాష్యము (పా. ౩--7) 
ఇ) శో మహిమ్నామేతస్మిన్వినయశిశుతా మౌగ్ధ్యమసృణో 
విదగ్గెర్నిర్గాహ్యో న పునరవిదగ్దెైరతిశయః । 
మనో మేల. సమ్మోహస్థిరమపి హరత్యేష బలవా - 
నయోధాతుం యద్వత్పరిలఘురయస్మాన్తశకలః ॥ 
ఉత్తరరామచరితమ్‌ 4-9 
“.. నా మనస్సును మోహములేనిదియు, చలింపనిదియు ఐన దానిని 
సయితము, ఈతడు బలముగలవాడై, ఇనుపలోహమును మిగులచిన్నదియగు 
సూదంటుజాతి తునక ఎట్లో, అట్లు హరించుచున్నాడు”. 
ఎఫ్‌) మాలతీమాధవము।లోని ఈ ప్రయోగమును చూడండి. అయస్కాంత 
మణి శలాకేవ లోహధాతుమన్తఃకరణమాకృష్ణవతీ. र. 
2) ఉమారూపేణ - ఉమాసౌందర్యేణ 
ढुशा రూపం స్వభావే సౌందర్వే నాణకే పశుశబ్దయోః । 
(గన్గావృత్తౌ నాటకాదావాకారశ్లోకయోరపి॥ ఇతి విశ్వః 
రూపము (న) స్వభావము, సౌందర్యము, వెండిబంగారు నాణములు, 
చతుష్పాజ్ఞంతువు, సంస్కృతాది శబ్దము, పలుమార్లు గ్రంథపఠనము చేయుట, 
నాటకము, ఆకారము, శ్లోకము - అను అర్థములో వాడబడును. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 47 


క్రియాదర్శము:- . యతధ్వమ్‌ - యతీ (యత్‌) ప్రయత్నే - ప్రయత్నము చేయుట, 
భ్వాదిప్రకరణమ్‌ (I) అకర్మకమ్‌, ७७, ఆత్మనేపదీ. లోట్‌ - మధ్యమపురుష 
బహువచనము. రూపాలు - యతస్వ - యతేథామ్‌ - యతధ్వమ్‌ . 
అలంకారము: - ఇందు 'ఉపమాలంకార'మున్నదని చెప్పదగును. లక్షణము - 
విరుద్ధేనోపమానేన దేశకాలక్రియాదిభిః । ఉపమేయస్య యత్సామ్యం గుణలేశేన 
సోపమా ॥ కావ్యాంలకారః 2-80 

“అయస్కాంతము ఇనుపముక్కను ఎట్లు ఆకర్షించునో అట్లే పార్వతీదేవి 
సౌందర్యముచే శివభగవానుని ఆకర్షించునట్లు యత్నింపుడు' అని వర్ణింపబడుటచే 
నిది “ఉపమాలంకారిమని చెప్పదగును. 


అవతారికా:- న చ గత్యన్తరమస్తీత్యాహ - ఇంతకంటె వేటేగతి లేదని చెప్పుచున్నాడు 
శ్లో ఉభే ఏవ క్షమే వోఢు - 

ముభయోర్బీజమాహితమ్‌ | 

సా వా శంభో స్తదీయా వా 

మూర్తిర్ణలమయీ మమ ॥ 60 
పదవిభాగము:- ఉభే, ఏవ, క్షమే, వోఢుమ్‌, ఉభయోః, బీజమ్‌, ఆహితమ్‌, సా, 
వా, శంభోః, తదీయా, వా, మూర్తిః, జలమయీ, మమ । 
అన్వయక్రమము:- ఉభయోః ఆహితం బీజం వోఢుం సా శంభోః తదీయా 
జలమయీ మూర్తి వా మమ ఉభే ఏవ క్షమే । 
ప్రతిపదార్థము: - ఉభయోః - మా యిరువురియొక్క (బ్రహ్మరుద్రులమగు), ఆహితమ్‌ 
- ఉంచబడిన, బీజమ్‌ - తేజస్సును, వోఢుమ్‌ - తాల్చుటకును, & ఏవ - 
ఇరువురే, క్షే - సమర్గులు, సా-ఆ పార్వతీదేవి, శంభోః - శివుని వీర్యమును 
००९११७०४०७, తదీయే - ७०७०७७७, జలమయీ - 6९85०65 నున్న 
మూర్తిర్వా - మూర్తి, మమ - నా వీర్యమును భరించుటకు. 
తాత్పర్యము: - బ్రహ్మరుద్రులమగు మా ఇరువురి వీర్యమును ధరించుటకు ఇరువురే 
సమర్ధులు. గ రుద్రవీర్యమును దాల్బుటకు ఆ పార్వతీదేవి, 2. నా వీర్యమును 
భరించుటకు ఆయనదైన నీటిరూపమున నున్న మూర్తి. 


74 


48 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


విభక్తులు / క్రియలు:- . ఉభయోః - అకారాన్త పుంలింగము . నిత్యం ద్వివచనాన్త ఉభశబ్దము. 
ఉభౌ, ఉభౌ, ఉభాభ్యామ్‌, ఉభయోః, ఉభయోః. షఏ 2. ఉభే - అకారాన్న నపుంసకలింగము, 
నిత్యం ద్వివచనాంతము. ఉభశబ్దము. ఉభే, ఉభాభ్యామ్‌, ఉభాభ్యామ్‌, ఉభయోః, ఉభయోః | ప్ర.ద్వి 
3. ఆహితమ్‌ - ఆహితమ్‌ , ఆహితే, ఆహితాని, అకారాన్న నపుంసకలింగ ఆహితశబ్దము. ద్విఏ 4. 
బీజమ్‌ - బీజమ్‌, బీజే, బీజాని, అకారాన్త నపుంసకలింగ బీజశబ్దము. 8९० 5. వోఢుమ్‌ - 
అవ్యయము, 'తుమున్‌' కృత్‌ ప్రత్యయాన్తము. 6. సా - సా, తే, తాః, దకారాన్త స్రీలింగ తచ్చబ్దము. 
ప్ర.ఏ 7. శంభోః - శంభోః, శంభ్యోః, శంభూనామ్‌, ఉకారాన్త పుంలింగ శమ్భుశబ్దము. ష.ఏ 8. 
తదీయా - తదీయా, SB, తదీయాః, ఆకారాన్త KOON తదీయా శబ్దము. ప్ర.ఏ 9. జలమయూ 
- జలమయీ, జలమయ్యో, జలమయ్యః, ఈకారాన్త ప్రీలింగ BOO? శబ్దము. 8.6 20. 
మూర్తిః - మూర్తిః, మూర్తీ, మూర్తయః, ఇకారాన్త స్రీలింగమూర్తిశబ్దము. ప్ర.ఏ ]. వా, ఏవ - 
అవ్యయాలు I2. మమ - మమ, ఆవయోః, అస్మాకమ్‌, దకారాన్త పుంలింగ అస్మచ్చబ్దము. షఏ 
23. క్షమే - క్షమమ్‌, క్షమే, క్షమాని, అకారాన్త నపుంసకలింగ క్షమశబ్దము. ప్ర.ద్వి 
సంధులు: - 
L. ఉభయోః + బీజమ్‌ - ఉభయోర్సీజమ్‌ - విసర్గసన్షిః 
2.శంభోః + తదీయా - శంభోస్తదీయా - విసర్గసన్థిః 
3. మూర్తి + జలమయీ - మూర్తిర్ణలమయీ - 0685760 
SB -నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
. ఉభే - ఎ) అకారానో నపుంసకలింగో నిత్యం ద్వివచనాన్తః ఉభ శబ్దః, ప్రథమా 
ద్వివచనే 
బి) ३8०7 నపుంసకే చ 'ఉభి శబ్దస్య సమానాని రూపాణి భవన్యపి 
కార్యే కించిద్విశేషు, తచ్చ 9९ శబ్దస్య ద్వివచనవద్‌ బోధ్యమ్‌ I 
- బృహత్‌శబ్దకుసుమాకరః । 
సి) శ్లో, జనాయ శుద్దాంతచరాయ శంసతే 
కుమారజన్మామృతసమ్మితాక్షరమ్‌ । 
అదేయమాసీత్రయమేవ భూపతే - 
శృశిప్రభం ఛత్రముభే చ చామరే ॥ ర.వం. 3-6 
ఇచట “ఉభే” - ద్వితీయావిభక్తి ద్వివచనాంతమని (గహింతురు. 
అలంకారము:- ఇట “'దీపకాలంకారిమున్నదని చెప్పదగును. 
మూ - జాతి క్రియాగుణద్రవ్యవాచినైకత్ర వర్తినా ॥ 
సర్వవాక్యోపకారశ్చేత్‌ ७०००७१67४० యథా ॥ 
కావ్యాదర్శే, ద్వితీయపరిచ్చేదే -97 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 49 


ఒక వాక్యములోనున్న జాతి గుణక్రియాద్రవ్యములలో ఏదో ఒకదానిని బోధించు 
పదముచే అన్ని వాక్యములకును ఉపకారమైనచో దానిని దీపకాలంకారముగ 
చెప్పుచున్నారు. - బాలానందిని. కాని ప్రకృతాప్రకృతములకు ఒక ధర్మముతో 
సంబంధమున్నట్లు వగ్గించినచో అది దీపకమని కావ్యప్రకాశాదుల లక్షణము. 

“సకృద్వృత్విస్తు ధర్మస్య ప్రకృతాప్రకృతాత్మనామ్‌” 

ఇట ప్రకృతము - శివపార్వతులు ఉపమేయము అప్రకృతము - బ్రహ్మ - 
జలమూర్తులు - ఉపమానము. HE - అనునది ఇట చెప్పబడుటచే నిది 
“దీపకాలంకారిమని చెప్పదగును. 


అవతారికా:- ఏవం కృతే సతి యుష్మాకం కార్యసిద్ధిరవశ్యం భవిష్యతీత్యాహ - 
అవశ్యం కార్యసిద్ది జరుగునని చెప్పుచున్నాడు. 
हे र శో తస్యాత్మా మ. 
ag అ 

సైనాపత్యముపేత్య వః। 

మోక్ష్యతే సురబన్టీనాం 

వేణీర్వీర్యవిభూతిభిః ॥ 6 
పదవిభాగము:- తస్య ఆత్మా, 885६955 సైనాపత్యమ్‌, ఉపెత్య, వ మోక్ష్యతే 
సురబనీనాం, వేణీ వీర్యవిభూతిఖి 
అన్వయక్రమము:- తస్య BOSS ఆత్మావ సెనాపత్యమ్‌ ఉపెత్య వీర్యవిభూతిఖి 
సురబన్టీనామ్‌ వేణీ మోక్ష్యతే । 
ప్రతిపదార్థము: -తస్య -ఆ, శితికణ్ధస్య - శివునియొక్క, ఆత్మా - పుత్రుడు, వః 
- మీకు, సైనాపత్యమ్‌ - సైన్యాధిపత్యమును, ఉపేత్య - వహించి, వీర్యవిభూతిభిః 
- శౌర్యసంపదలచే, సురబన్టీనామ్‌ - చెజిపెట్టబడిన దేవతాస్రీలయొక్క వేణీః - 
కురులను, మోక్ష్యతే - విప్పగలడు. 
తాత్సర్యము:- ఆ శివపుత్రుడు మీకు సైన్యాధిపత్యమును వహించి శౌర్యసంపదలచే 
३७०३९३७६४ దేవతా ప్రీలకురులను విప్పగలడు. 
విభక్తులు / క్రియలు:- . తస్య ¬ తస్య, తయోః, తేషామ్‌, దకారాన్త పుంలింగ తచ్చబ్దిము. 


శవ శితికణ్ధస్య - ४85६३९, 885६539०१, శితికణ్యానామ్‌, అకారాన్త పుంలింగ 885६४६०२०. 
షఏ 3. ఆత్మా - ఆత్మా, ఆత్మానౌ, ఆత్మానః, నకారాన్త పుంలింగ ఆత్మన్‌ శబ్దము. 5.9 4. వః - 


75 


I50 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


తవ / తే, యువయోః / వామ్‌, యుష్మాకమ్‌ / వః, దకారాన్త పుంలింగ యుష్మచ్చబ్దము. షబ 5. 
సైనాపత్యమ్‌ - సైనాపత్యమ్‌, సైనాపత్యే, సైనాపత్యాని, అకారాన్త నపుంసకలింగ సైనాపత్య శబ్దము. 
ద్వి ఏ6, ఉపేత్య- ఉప + 8 +క్తా- ల్యబన్తము వ అవ్యయము. पा వీర్యవిభూతిభిః - వీర్యవిభూత్యా, 
వీర్యవిభూతిభ్యామ్‌, వీర్యవిభూతిభిః ఇకారాన్త ్త్రీలింగ వీర్యవిభూతిశబ్దము. తృ.బ. 8. సురబన్టీనామ్‌ 
- సురబంద్యాః సురబంద్యోః, సురబన్టీనామ్‌, ఈకారాన్త ప్రీలింగ 5905069. షబ 9. వేణీః - 
వేణీమ్‌, వేణ్యా, వేణీ, ఈకారాన్త స్ర్రీలింగ వేణీశబ్దము. ద్విబ. 
సమాసాలు: - 
|. శితికణ్ధస్య - శితిః 8898 యస్య (బహువ్రీహి) స, తస్య I 
2. సైనాపత్యమ్‌ - సేనాయాః పతిః (షత) సేనాపతిః తస్య భావః సైనాపత్యమ్‌, 
తత్‌। 
8. వీర్యవిభూతిభిః - వీర్యస్య విభూతయః (షత) వీర్యవిభూతయః, తాభిః । 
4. సురబస్టీనామ్‌ - సురాణాం ०६७४ (షత) సురబన్వః తాసామ్‌ । 
సంధులు: - 
]. తస్య + ఆత్మా - తస్యాత్మా - 5558558 
2. వేణీః + వీర్యవిభూతిభిః - వేణీర్వీర్యవిభూతిభిః - విసర్గసనిః 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
ఎ) వేణీ / వేణీః 
ఎ) వేణిః - స్రీ - వీ + 'వీజ్యార్వరిభ్యో 0४ ఇతి ని | 
పుషోదరాదిత్వాత్‌ణత్వమ్‌ వేణీ వేణి + వా జీష్‌। 
8) శో॥ కేశాః శిరసిజ మూరజకచ చికుర శిరోరుహ స్మృతా వాలాః ॥ 
తద్బన్గవిశేషాః స్యుర్వేణీ ధమ్మిల్లకున్నలకవర్యః ॥ 
అని 'హలాయుధకోశము”. కేశబంధవిశేషము 
సి) శ్లో; ప్రాసాద కాలాగురు ధూమరాజి 
తస్యాః పురో వాయువశేన భిన్నా । 
వనాన్నివృత్తేన రఘూత్తమేన 
ముక్తా స్వయం వేణిరివావభాసే ॥ ర.వం. 4-2 
7... అయోధ్యాపురి అను ప్రీ, తన పతియగు రాముడు ప్రవాసమున్న 
కాలమునందు పాతివ్రత్యధర్మముననుసరించి విడువక ముడుచుకొనిన జడను, 
ఆతడు అరణ్యమునుండి వచ్చి విప్పినట్లుండెను.”. వియోగకాలమున జటాబంధము 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 5] 


చేయుట, మరల సంగమకాలమునందు జటామోక్షమును చేయుట అనుదానికి 
ప్రమాణవాక్యము - ఈ దిగువ నీయబడినది - “న ప్రోషితే తు సంస్కుర్యాన్న 
వేణీం చ ప్రమోచయేత్‌ '. ఇతి హరీతః 
డి) “అబలా వేణి మోక్షోత్సుకాని” - అని 'మేఘదూతమ్‌ ? 0l 
తరంగిణీ వేణిరివాయతా భువః ” అని శిశుపాలవధ 2-75 
8) శ్లో! మోక్ష్యధ్వే స్వర్గబన్టీనాం వేణీ బన్ధానదూషితాన్‌ | 
శాపయన్రితపాలస్య్యబలాత్మారకచగ్రహైః ॥ ర.వం. 0-47 
“.. దేవతా స్ర్తీలు, ఇక నుండి కేశబంధనములను విడిచి చక్కగా కేశములను 
సంస్మరించుకొందురుగాక.” 
ఎఫ్‌) दूँ) వసనే పరిధూసరే వసానా నియమక్షామతనుర్ధృతైకవేణిః। 
అపి నిష్మరుణస్య శుద్ధశీలా మమ 96० విరహవ్రతం వహన్సీ ॥ 
అ.శా. 7 
“దుమ్ము కొట్టుకొనబడిన వస్త్రములు ధరించినదై వ్రతములను నియమములను 
ఆచరించుటచేత కృశాంగియె జడలుకట్టిన కేశములు కలిగి శుద్ధశీలయగు శకున్తల 
७७४७१6 హృదయముగలిగిన నా కారణమున వియోగినీ వ్రతమును ధరించు 
చున్నది.” 
జి) శ! పరిపాణ్డుదుర్చలకపోలసున్దరం దధతీ విలోలకబదీకమాననమ్‌ | 
కరుణస్యమూర్తిరథవా శరీరిణా విరహవ్యథేవ వనమేతి జానకీ ॥ 
ఉత్తరరామచరితమ్‌ - 3 విష్మంభః -4 
“అంతట పాలి ్రుక్కియున్న చెక్కిళ్లచే సొబగారుచున్నదియు, చెదరిన తుజుము 
గలదియు నగు మొగమును దాల్చినదై. జానకీదేవి వనమునకు అరుగుదెంచుచున్నది 
2) ఆత్మా - ఎ) 'ఆత్మా వై పుత్ర ఉత్పన్న ఇతి వేదానుశాసనమ్‌” స్మందపురాణమ్‌ 
బి) శ్లో; అంగాదంగాత్‌ సంభవసి హృదయాదధిజాయసే । 
ఆత్మ వై పుత్ర నామాసి స జీవ శరదః శతమ్‌ ॥ 
క్రియాదర్శము:- . మోక్ష్యతే -ముచ్ల (ముచ్‌) మోచనే (విడుచుట) తుదాది (6) 
సకర్శకమ్‌, అనిట్‌, (ఉభయ) ఆత్మనేపదీ, ०)७ ప్రథమపురుషైకవచనము. రూపాలు 
- మోక్ష్యతే, మోక్ష్యేతే, మోక్ష్యనే 
అలంకారములు:- ఇట “పర్యాయోక్తాలంకారిమున్నదని చెప్పదగును. 


76 


52 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


శ్లో ॥ ఇతి వ్యాహృత్య విబుధా - 
న్విశ్వయోనిస్తిరోదధే I 
మనస్యాహితకర్తవ్యాః 
తేల పి దేవా దివం యయుః ॥ 62 
పదవిభాగము:- ఇతి, వ్యాహృత్య, విబుధాన్‌, విశ్వయోనిః, తిరోదధే, మనసి, 
ఆహితకర్తవ్యాః, తే, అపి, దేవాః, దివమ్‌, యయుః । 
అన్వయ క్రమము: - విశ్వయోనిః విబుధాన్‌ ఇతి వ్యాహృత్య తిరోదధే | దేవాః అపి 
మనసి ఆహితకర్తవ్యాః (సన్తః) దివం యయుః । 
ప్రతిపదార్థము:- విశ్వయోనిః - బ్రహ్మదేవుడు, విబుధాన్‌ - దేవతలనుగూర్చి, 
ఇతి - ఇట్లు, వ్యాహృత్య - పలికి, తిరోదధే - అంతర్జానము చెందెను, తేదేవాః 
- ఆ దేవతలు, అపి - కూడ, మనసి - మనస్సునందు, ఆహితకర్తవ్యాః - 
చేయవలసిన పనులుగలవారై, దివమ్‌ - స్వర్ణమునుగూర్చి, యయుః - పోయిరి. 
తాత్పర్యము:- బ్రహ్మదేవుడు దేవతలనుగూర్చి ఇట్లు పలికి అంతర్జానము చెందెను. 
ఆ దేవతలు కూడా మనస్సునందు చేయవలసిన పనులు గలవారై స్వర్గమును 
గూర్చి పోయిరి. 
విభక్తులు / (క్రియలు:- LOI: - విశ్వయోనిః, విశ్వయోనీ, విశ్వయోనయః, ఇకారాన్త 
పుంలింగ విశ్వయోని శబ్దము. ప్ర.ఏ 2.విబుధాన్‌ - విబుధమ్‌, విబుధౌ, విబుధాన్‌, అకారాన్త 
పుంలింగ విబుధశబ్దము. ద్విబ 3. ఇతి, అపి - అవ్యయాలు 4. వ్యాహృత్య - అవ్యయము వి+ఆ 
+హృ + 5९९ ¬ ల్యబన్తము 5. తిరోదధే - క్రియ - తిరస్‌+ ధా+ లిట్‌ ప్రథమపురుషైకవచనము 6. 
తే - సః, తౌ, తే, దకారాన్త పుంలింగ తచ్చబ్దము. ప్రథమావిభక్తిబహువచనము 7. దేవాః, దేవః, 
దేవౌ, దేవాః, - అకారాన్త పుంలింగ దేవశబ్దము. ప్రథమావిభక్తి బహువచనము 8. మనసి - 
మనసి,మనసోః, మనఃసు, సకారాన్త నపుంసకలింగ మనస్‌ శబ్దము. స.ఏ 9. ఆహితకర్తవ్యాః - 
ఆహితకర్తవ్యః, ఆహితకర్తవ్యౌ, ఆహితకర్తవ్యాః, అకారాన్త పుంలింగ ఆహితకర్తవ్య శబ్దము. (४.७ 
0. దివమ్‌ - దివమ్‌, దివే, దివాన్‌, ७७००० నపుంసకలింగ దివశబ్దము. ద్వి.ఏ LL. యయుః - 
యా + లిట్‌, ప్రథమపురుషబహువచనము 
సంధులు: - 
L. విశ్వయోనిః + తిరోదధే - విశ్వయోనిస్తిరోదధే - 062609 
2. మనసి+ ఆహిత - మనస్యాహిత - యణాదేశసన్థిః 
3. తే + అపి - తే౭.పి - పూర్వరూపసస్థిః పూర్వరూపసస్థిః ¬ ఏజః 6०००९८8 


రామోరావిరచి తమృణాలినీవ్యాఖ్యా ॥53 


(సూ 6--05) - ७०००७ మందున్న ఏ ఓలకు హ్రస్వ అకారము 
పరముగా నున్నపుడు, పూర్వపరముల స్థానమున పూర్వరూపము 
ఏకాదేశమగును. 
సమాసాలు: - 
. విశ్వయోనిః- విశ్వస్య యోనిః(షత.) । 
2. విబుధాన్‌ - విశేషేణ బుధ్యన్తే (ప్రాదితత్సు) ఇతి విబుధాః, తాన్‌ । 
3. ఆహితకర్తవ్యాః - ఆహితం కర్తవ్యం యైః (బహువ్రీహి) తే । 
పదవ్వుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
. విబుధః 
ఎ) విశేషేణ బుధ్యతే ఇతి। వి+బుధ్‌+క | 
బి &॥ ఆదిత్యాస్తిదశాః సుమనసః స్వర్ణౌకసో దేవతా 
గీర్వాణా బుభవో౭_ మరాశ్చ మరుతో బృందారకా నిర్దరాః । 
అస్వప్నా విబుధా స్రివిష్టపసదో లేఖాః సుపర్వాణ ఇ - 
త్యాఖ్యాతా అమృతాశనా అనిమిషా దేవాస్తథా దైవతమ్‌॥ 
అని హలాయుధకోశము “విబుధ శబ్దానికి 2 ०000909 అందించినది. 
సి) శ్లో; గంధర్వా గుహ్యకా యక్షా విబుధానుచరాశ్చ యే 
తథైవాప్సర స స్సర్వా రాజసీషూత్తమా గతిః॥। మనుస్మృతి 2-47 
“గంధర్వులు - గుహ్యకులు, యక్షులు, దేవతలకు అనుచరులగు విద్యాధరులు, 
అప్సరసలు - వీరు రాజసులలో ఉత్తములు”. 
డి) శ్లో HRS న నిధీనాం ००७९ మహేశ్వరం విబుధాః.. 
-సుభాషితము 
క్రియాదర్శము:- l. యయుః - యా(ప్రాపణే) పొందుట, వెళ్లుట, అదాది ప్రకరణమ్‌ 
(2) సకర్మకమ్‌, అనిట్‌, పరస్మై పదీ, లిట్‌. ప్రథమపురుషరూపాలు : యయౌ - 
యయతుః - యయుః 


అవతారికా:- ఇన్దేణ హరచిత్తాకర్షణార్థం స్మరసంస్మరణమాహ। - హరుని 
చిత్తాకర్షణమునకై ఇంద్రుడు మన్మథుని స్మరించుట చెప్పుచున్నాడు. 


77 


54 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


శో 
క్ల తత్ర నిశ్చిత్య ३५) 
మగమత్సాకశాసనః । 
మనసా కార్యసంసిద్దా 
త్వరాద్విగుణరంహసా i 63 
పదవిభాగము:- తత్ర, నిశ్చిత్య, కన్దర్పమ్‌, అగమత్‌, పాకశాసనః, మనసా, 
కార సంసిద్దా, త్వరాద్విగుణరంహసా. 
అన్వయక్రమము:- పాకశాసనః తత్ర నిశ్చిత్య కార్యసంసిద్దౌ త్వరాద్విగుణరంహసా 
మనసా కందర్భమ్‌ అగమత్‌ । 
ప్రతిపదార్థము: - పాకశాసనః - పాకుడను అసురునియొక్క శత్రువగు ఇంద్రుడు 
తత్ర - స్వర్ణమునందు, నిశ్చిత్య - నిశ్చయించుకొని, కార్య సంసిద్దా - కార్వసఫలతలో, 
త్వరాద్విగుణరంహసా - తొందరచే రెట్టింపయిన వడిగల, మనసా - మనస్సుతో 
కందర్భమ్‌ - మన్మథునిగూర్చి, అగమత్‌ - పోయెను (తలంచెను). 
తాత్సర్యము: - పాకుడను అసురుని యొక్క శత్రువగు ఇంద్రుడు స్వర్గమునందు 
నిశ్చయించుకొని కార్య సఫలతలో తొందరచే రెట్టింపయిన వడిగల మనస్సుతో 
మన్మథునిగూర్చి తలంచెను. 
విభక్తులు / క్రియలు: - . పాకశాసనః ¬ పాకశాసనః, పాకశాసనౌ, పాకశాసనాః, ७७०००७ 
పుంలింగ పాకశాసన శబ్దము. ప్ర.ఏ 2. తత్ర - అవ్యయము 3. నిశ్చిత్య - 06 + చి + इ९ - 
ల్యబన్తము 4. కార్యసంసిద్దా - కార్యసంసిద్దా, కార్యసంసిద్దోః, కార్యసంసిద్ధిషు, ఇకారాన్త (88०6 
కార్యసంసిద్ధిశబ్దము. స.ఏ 5. త్వరాద్విగుణరంహసా ¬ త్వ..రంహసా, రంహోభ్యామ్‌, ००६४, 
సకారాన్త నపుంసకలింగ త్వరాద్విగుణరంహస్‌ శబ్దము. తృ. ఏ 6. మనసా - మనసా, మనోభ్యామ్‌, 
మనోఖిః, 65०००७ నపుంసకలింగ మనస్‌ శబ్దము. తృ. ఏ 7. కందర్భమ్‌ - కందర్పమ్‌, ४०५5०, 
కందర్పాన్‌, ७५००० పుంలింగ కందర్ప శబ్దము. ద్విఏ 8. అగమత్‌ - క్రియ, HD+ లుజ్‌, 
ప్రథమపురు షైకవచనమ్‌. 
సమాసాలు: - 
]. పాకశాసనః - పాకం శాసయతీతి (ఉపపదతత్సు) సః। 
2. కార సంసిద్దా ~ కార్యస్య సంసిద్ధిః (షత) తస్యామ్‌ I 
8. త్వరాద్విగుణరంహసా - త్వరయా ద్విగుణం రంహః యస్య (బహువ్రీహి) 
తత్‌, తేన। 


రామోరావిరచి తమృణాలినీవ్యాఖ్యా 55 


4. కందర్పమ్‌ - కుత్సితః SS యస్య (బహువ్రీహి) సః, $055), తమ్‌! 
పదవ్వుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
l. కందర్పః - ఎ) కమిత్యవ్యయం కుత్సాయాం, కం కుత్సితో ८५१8 యస్మాత్‌ I 
యద్వా, కం సుఖం తేన తత్ర వా ८९४७ | కమ్‌ +ద్భప్‌ + ७७ । కం (బ్రహ్మాణం 
ప్రతి దర్పితవాన్‌ వా । 
బి శ్లో; ప్రద్యుమ్నో మకరధ్వజో మనసిజః సంకల్పజన్మాంగజః 
పంచేషుః కుసుమాయుధశ్చ మదనో మారః స్మరో మన్మథః । 
కందర్పో రుషకేతనో రతిపతిః శ్రీనందనో హృచ్చయః 
కామః శంబరసూదనో మధుసఖః శృంగారయోనిః స్మృతః ॥32 
दुगा. ८5३ శూర్చకారాతిరనజ్లో విషమాయుధః । 
७4००८७०७०४ పుష్పధన్వా మనోభవః ॥33 
శ్లో మాపత్యమిరజశ్రైవ.... అని హలాయుధకోశము '30' నామములను 
“కందర్ప” శబ్దానికి ७6५७. 
సి) శ్లో; కం దర్పయామీతి మదాజ్ఞాతమాత్రో జగాద చ । 
తేన కందర్పనామానం తం చకార చతుర్ముఖః I 
అని ४००८८) శబ్ద నిర్వచనము 
డి) हू ఆయుధానామహం వజం ధేనూనామస్మి కామధుక్‌ । 
ప్రజనశ్చాస్మి ४०४९) సర్పాణామస్మి వాసుకిః ॥ భ. 0-28 
“..ప్రజోత్సాదనము చేయువారియందు కాముడు నేను..” అని భగవద్దీతయందు 
భగవానుడు చెప్పియున్నాడు. 
క్రియాదర్భము: - అగమత్‌, గమ, (గమ్‌) గతౌ (వెళ్లుట) భ్వాదిప్రకరణమ్‌ (), 
సకర్మకమ్‌, అనిట్‌, పరస్మైపదీ, లుజ్‌. ప్రథమపురుషైకవచనము (సూత్రము 
7-3-77 - ఇషు గమి యమాం ఛ అను దానిచే 'మకారమునకు ఛకారాదేశము. 
గమ+అ+తి - గధ్‌+అ+తి . తుగాగమము. శ్చుత్వములచే గచ్చతి అను రూపము. 
లట్‌ ప్రథమపురు షైకరూపము). లుజ్‌రూపాలు - అగమత్‌ - అగమతామ్‌ - 
అగమన్‌ 
శో మురళామారుతోద్దూతమగమత్రైతకం రజః । 
తద్యోధవారవాణానామయత్న పటవాసతామ్‌ ॥ ర.వం. 4-85 


78 


56 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


సర్గాంతశ్లోకము:- మాలినీవృత్తము 
శ్లో॥ అథ స లలితయోషిద్రూలతాచారుశృజ్ఞం 
రతివలయపదాజ్చే చాపమాసజ్య ऽ 
సహచరమధుహస్తన్యస్తచూతాజునా(స్రః 
శతమఖముపత कु ప్రాంజలి ఃపుష్పధన్న్వా ॥ 64 
పదవిభాగము:- అథ, సః, లలితయో.... శృబ్దమ్‌, రతివలయపదాబ్మే చాపమ్‌, 
ఆసజ్య, కట్టే, సహచర, ...రాస్త్రః, శతమఖమ్‌, ఉపతస్థే, ప్రాంజలిః, పుష్పధన్వా. 
అన్వయ క్రమము: - అథ సః పుష్పధన్వా లలితయోషి ద్రూలతాచారుశృబ్ఞం, చాపం 
రతివలయపదాజ్మే కట్టే ఆసజ్య సహచరమధుహస్తన్యస్తచూతాజ్మురాగ్రః ప్రాజ్ఞాలిః 
శతమఖమ్‌ ఉపతస్టే. 
ప్రతిపదార్థము: - అథ - పిమ్మట (ఇంద్రుడు స్మరించిన వెంటనే), సః - ఆ, 
పుష్పధన్వా - పూవిల్తుడు (మన్మథుడు), లలిత - యోషిత్‌ -(భ్రూలతా - చారు - 
द = అందగత్తె ఐన - చెలువయొక్క - కనుబొమతీగవలె - అందమైన - 
కొప్పులుగలిగినట్టి, చాపమ్‌ - వింటిని, రతివలయపద + ७६६ - రతీదేవియొక్క 
గాజుల తావులు - గురుతుగా గలదైన,కణ్ణే - మెడమీద, ఆసజ్య - తగిలించి, 
సహచర - మధుహస్త -న్యస్త - చూతాంకుర - అస్తః = చెలికాడైన - వసంతుని 
యొక్క - చేతియందు - ఉంచబడిన - మావిమొగ్గయనెడు - బాణముకలవాడై 
ప్రాంజలిః - అంజలి ఘటించిన వాడై, శతమఖమ్‌- నూజుజన్నములవానిని 
(అనగా దేవేంద్రుని), ఉపతస్థే - కలసికొనెను. 
తాత్పర్యము:- పిమ్మట ఆ పూవిల్తుడు, అందగత్తె ఐన చిలువయొక్క కనుబొమల 
తీగవలె అందమైన కొప్పులు కలిగినట్టి వింటిని, రతీదేవియొక్క గాజుల తావులు 
గుజుతుగా గలదైన మెడమీద తగిలించి, చెలికాడైన వసంతునియొక్క చేతియందు 
ఉంచబడిన మావిమొగ్గయనెడు బాణము కలవాడై, అంజలి ఘటించిన వాడై 
ఇంద్రుని కలసికొనెను. 
విభక్తులు / క్రియలు:- అథ - అవ్యయము 2. సః - సః, తౌ, తే, దకారాన్త పుంలింగ 
తచ్చబ్దము. 5.9 3. పుష్పధన్వా -పుష్పధన్వా, పుష్పధన్వానౌ, పుష్పధన్వానః, నకారాన్త పుంలింగ 
పుష్పధన్వన్‌ శబ్దము. (७.0 4. లలిత.. శృజ్ఞమ్‌, శృబ్దమ్‌,... चु, ..శృజ్ఞాణి, అకారాన్త నపుంసకలింగ 
र శృబ్దశబ్దము. ద్విఏ 5. చాపమ్‌ - చాపమ్‌, చాపే, చాపాని, ७६०००७ నపుంసకలింగ చాపశబ్దము. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 57 


ద్విఏ 6. రతి... छह, అబ్మే ७८५७७१, ७६९४५, ७६०००७ పుంలింగ -అబ్మశబ్దము. 5:57. ड 
- डू కణ్ఞయోః, కజ్టేషు అకారాన్త పుంలింగ ४६३४२9. స.ఏ 8. ఆసజ్య - ఆ + సంజ్‌+ క్వ్వా- 
ల్యబన్తము - అవ్యయము 9. సహ... అస్తః... అస్తః,...అస్రొ,...అ(స్రాః, అకారాన్త పుంలింగ.... 
७७४ శబ్దము. (४.७ 0. ప్రాంజలిః - ప్రాంజలి, ప్రాంజలీ, ప్రాంజలయః, ७७०००७ పుంలింగ 
ప్రాంజలి శబ్దము. (6.9 ]. శతమఖమ్‌ - శతమఖమ్‌, శతమఖౌ, శతమఖాన్‌, అకారాన్త పుంలింగ 
శతమఖ శబ్దము. ద్విఏ 2. ఉపతస్థే - క్రియ - ఉప +స్ట్థా (ఆత్మనేపద) + లిట్‌, 
(ప్రథమపురుషైకవచనము. 

సమాసాలు: - 

. పుష్పధన్వా - పుష్పం ధనుః యస్య (బహువ్రీహి), 68 । 

2, లలితయోషిద్భూ లతాచారుశృబ్దమ్‌ - లలితా చాసా యోషిత్‌ (కర్మధా) 
లలితయోషిత్‌, లలితయోషితః [६०० (షత), (957 ఏవ లతే (కర్మధా) 
(భ్రూలతే, లలితయోషిద్భూలతే ఇవ చారుణీ (కర్మధా) శృజ్ణే యస్య 
(బహు ప్రీహి) తత్‌. 

3. రతివలయపదాజ్మే - రతేః వలయః (షత) రతివలయః, తస్య పదమ్‌ 
(షత) తస్య అంకః (४5. ७) తస్మిన్‌. 

4. సహచరమధుహస్తన్యస్తచూతాంకురాస్త్రః - సహచరతీతి (ఉపపదతత్సు) 
సహచరః, సహచరః చాసా మధుః (కర్మధా) సహచరమధుః, సహచరమధోః 
హస్తః (షత) సహచరమధుహస్తు, తస్మిన్‌ న్యస్తం (6.७) చూతస్య అంకురః 
(షత) చూతాంకుర ఏవ SRS (కర్మధా) సహచరమధుహస్తన్యస్తం 
०७००४०१० యస్య (బహువ్రీహి) సః | 

4. ప్రాంజలిః - ప్రకృష్ణః అంజలిః యస్య (బహు ప్రీహి) ४9 

5. శతమఖమ్‌ - శతం మఖాః యస్య (బహు ప్రీహి) సః, తమ్‌। 

సంధులు: - 

ప్రాంజలిః+పుష్పధన్వా - ప్రాంజలి :ఃపుష్పధన్వా 

జిహ్వామూలీయోపధ్మానీయాదేశః (అర్ధవిసర్గాదేశము) 

కుప్వో కక ఃపాచ (సూ 8-8-37) క,ఖ, ప,ఫలు పరముగా నున్నపుడు 

విసర్గమునకు అర్థవిసర్గము ఆదేశమగును. ఏకపదము, ధాతూపసర్షములందు, 
సమాసమునందును ఈ ఆదేశము నిత్యము. వాక్యమునందు ఇది వైకల్పికము. 
ఉదా - 

ఎ) దుః+ ఖమ్‌ -దుఃఖమ్‌ (ఏకపదము) 


I58 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


బి) అన్తః+ కరణమ్‌ - అన్తఃకరణమ్‌ )ఉపసర్గ - ధాతువు) 
సి) మనః+ ఫలమ్‌ (మనఃఫలమ్‌) సమాసము 
డి) చంచలం హి మనఃకృష్ణ! (వాక్యము) 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: 
) శతమఖః 
ఎ) శతం మఖాః యజ్ఞాః యస్య | 
బి)శ్లో! ఇంద్రో ద్యుశ్వవనో హరిః సురపతిః సంక్రన్షనో వాసవో 
వృత్రారిర్భలసూదనః శతమఖో ........... 


దివస్పతిర్విడౌజాశ్చ మరుత్వాన్మేఘవాహనః ॥ 54 


అని హలాయుధకోశము 'శతమఖి పదానికి “89” నామములను పేర్కొన్నది. 


సి) శ్లో; ద్విరదానివ దిగ్విభావితాం 
శృతురస్తోయనిదీనివాయతః । 
ప్రసహేత రణే తవానుజాన్‌ 
ద్విషతాం కశ్ళతమన్యు తేజసః । కిరాతార్డునీయమ్‌ 2-23 


“దిక్కులందు ప్రసిద్దములైన నాలుగు ఏనుగులవలె, దిక్ష్రసిద్ధములైన నాలుగు 
సముద్రములవలె వచ్చుచున్న దేవేంద్ర సమప్రతాపులగు నీ నల్వురు తమ్ములను 


శత్రువులలో నెవ్వడు యుద్ధమున నోర్వగలడు? 
29 డి) శ్లో; చరణయోర్నఖరాగసమృద్ధిఖిః 
ముకుటరత్నమరీచిభిరస్పృశన్‌ । 
నృపతయః శతశో మరుతో యథా 
శతమఖం తమఖణ్దితపారుషమ్‌ ॥ 5.50. 9-3 


“మొక్కవోని పరాక్రమముగల ఆ దశరథుని, దేవతలు ఇంద్రునివలె, కాలిగోళ్ల 
కాంతిని పెంపొందింపచేయు తమ కిరీటములయందలి రత్నముల కాంతులతో, 


దశరధుని చరణములను వందలకొలది రాజులు స్పృశించిరి. 2 
ఇ) శ్లో! జాతః కులే తస్య కిలోరు కీర్తిః 
కులప్రదీపో నృపతిర్దిలీపః | 
అతిష్టదేకోన శత క్రతుత్వే 
శక్రాభ్యసూయా వినివృత్తయే యః ॥ ర.వం. 6-74 


రామోరావిరచి తమృణాళినీవ్యాఖ్యా 59 


“SSID అసూయను తొలగించుటకే ఒకటి తక్కువగ నూటు 
యాగములను ఆ దిలీపుడు నిర్వర్తించెను”. 
క్రియాదర్శము: - ఉపతస్థే, ఉపపూర్వక बे" గతినివృత్తౌ' ఇత్యస్తా ద్ధాతో 
స్సకర్శకాత్మర్తరి భూతే లిట్‌ ఆత్మనేపదే ప్రథమపురు షైకవచనాంతః ఉపతస్థే - 
ఉపతస్టాతే - ఉపతస్థిరే. రఘువంశము (4-6) నందుగల ఈ పద(ప్రయోగమును 
చూడండి. 
శ్లో; _ పరికల్పితసాన్నిధ్యా కాలే కాలే ॐ వందిషు । 

స్తుత్యం స్తుతిభిరర్భాభిరుపత क సరస్వతీ ॥ 

ఛందస్సు:- ఈ సర్గాంతశ్లోకము మాలినీ వృత్తమున నిబంధింపబడినది. 
లక్షణము:- 'ననమయయయుతేయం మాలినీ భోగిలోకైః | 
అలంకారములు: - 

ఇట “'స్వభావోక్షలంకారి మున్నదని చెప్పదగును. “స్వభావోక్తిరసౌ చారు 
యథావద్వస్తువర్దనమ్‌” ఇతి. ఒక వస్తువుయొక్క యథార్థ స్వరూపస్వభావములు 
- ఉన్నదున్నట్లు వర్ణించుట స్వభావోక్తి. ఇట 'పూవిల్తుని - “వర్ణన సహజముగ 
వర్ణింపబడినది. 

2) “అలంకారశేఖరిము “విపర్యోపమాలంకారిము నకు ఉదాహరణగా ఈ 
శ్లోకమునే పేర్మొనుట గమనింపదగినది. 

మహాకవి శ్రీకాలిదాస విరచిత కుమారసంభవమహాకావ్యమున “బ్రహ్మసాక్షాత్మార' 
నామ ద్వితీయసర్గకు నాచే వ్రాయబడిన మృణాళినీ వ్యాఖ్య - ది. 22-5-200 
ఉదయం గం. 7-43 MoS ప్రారంభింపబడి నిజవైశాఖ బహుళ త్రయోదశి 
సాయంసమయమున అనగా ది. I0-6-200% సాయంత్రము గం. 4-29 
ని.లకు పూర్తిచేయబడినది. 

“అస్తుః 


60 
७०९६०७०%७०- 


श्रीः 
कुमारसम्भवमहाकाव्यम्‌ 


(अनन्ददेवायनिवल्भदेवविरचितया पंजिकया सहितम्‌) 
द्वितीयः सर्गः 

१. तस्मिन्नित्यादि ॥ यदा गिरिजा गिरिशं उपचचार तस्मिन्‌ एव (काले) 
अवसरे तारकेण वज्रांग तनयेनासुरेण विप्रकृताः उपद्रुताः सन्तः दिवौकसः 
देवाः तुरासाहं इन्द्रं पुरोधाय अग्रेकृत्य स्वायंभुवं धाम ब्रह्मलोकं ययुः जग्मुः | 
दिवशब्दोऽकारान्तोऽपि यथा - 'दिशो बाहू दिवं शिरः। (म.भा. ६-६१-५४) 
स्वयंभूर्ब्ृ्मा तस्येदं स्वायंभुवम्‌ । संज्ञापूर्वको विधिरनित्यः (द्र.काशिका ६-४- 
१४६) इति गुणाभावः । सर्गेस्मिन्‌ पथ्यावक्त्रादिकं वृत्तम्‌ || 
२. तेषामित्यादि || तारकविप्रकारात्‌ (पारिम्लानमुखश्रियाम्‌) नष्टवक्त्र - 
कान्तीनां तेषां देवानां ब्रह्मा विरञ्चिः आविरभूत्‌ प्रत्यक्षीभूतो न तु तद्दर्शने 
विघ्रमुदपादि | (इव) यथा (सुप्तपद्मानां) सड्कचितारविन्दानां (सरसां) तोयाशयानां 
(प्रातदीधितिमान्‌) प्रभाते रविराविर्भवति। रवेरुपमानेन शोकविनाशोन्मुखः प्रसादः 
सूचितः ॥ 
३. अथ सर्वस्येत्यादि ॥ ततः सर्वे अखिला एव सुराः वागीशं ब्रह्माणं 
प्रणिपत्य प्रह्वीभूय वाग्भिः अर्थ्याभिः सत्याभिगीर्भि उपतस्थिरे तुष्टुविरे | कीदृशम्‌ | 
सर्वस्य धातारं विश्वस्य धातारं स्रष्टारं सर्वतोमुखं चतुर्मुखमित्यर्थेः। यदि वा 
बहुद्वारमखिलागमस्तुत्यत्वात्‌ | (वागीशं) वाचां वेदशासत्रमयीनामीशं पति प्रभवम्‌। 
तदुक्तम्‌ - 

योगो ज्ञानं तथा सांख्यं विद्याः शिल्पानि कर्म च | 

वेदाः शारत्राणि विज्ञानमेतत्सर्व चतुर्मुखात्‌ | (महा.१३.१३५.१३९) 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 6] 


(अर्थ्याभिः) अर्थादनपेता अर्थ्या ' धर्मपथ्यर्थन्यायादनपेते’ (पा.सू. ४-४-९२) 
४. नम इत्यादि ॥ त्रिमूर्तये हरिहरब्रह्मवपुषे तुभ्यं नमः। सृष्टेः (प्राक्‌) पूर्व 
तु केवलात्मने अभिन्नरूपाय । गुणानामक्षुभितत्वात्‌ । (गुणत्रयविभागाय) गुणत्रयस्य 
सत्त्वरजस्तमोलक्षणस्य विभागाय | पश्चाद्रेदं ब्रह्मविष्णुरुद्रलक्षणं TUN प्राप्ताय | 
अविभक्ता हि गुणा न कार्यकरणे समर्था इति देवमनुष्यतिर्यम्भेदाः प्रजा निर्मातुं 
न घटन्ते | गुणविभागाच्च त्रिमूर्तित्वमागतमेव | तदुक्तम्‌ -- 

नमो रजोजुषे सृष्टौ स्थितौ सत्त्वमयाय च | 

तमोमयाय संहारे त्रिरूपाय स्वयंभुवे || इति | 
५. यदमोघमित्यादि || हे अज सनातन यत्त्वया अपामन्तः तोयमध्ये अमोघम्‌ 
अवन्ध्यं कार्यजनकं बीजं वीर्यम्‌ उप्तं क्षिप्तम्‌ | अतः बीजात्‌ चराचरं स्थावरजङ्क 
-मात्मकं विश्वं जगञ्जायते | अतश्च तस्य विश्वस्य त्वं प्रभवः कारणं गीयसे | 
मुनिभिरुच्यते | यदुक्तम्‌ — 

सोऽभिधाय शरीरात्स्वात्‌ सिसुक्षुर्विविधाः प्रजाः। 

अप एव ससर्जादौ तासु वीर्यमथासृजत्‌ ॥ - (मनु. १-८) 
चरं चाचरं च चराचरम्‌ | प्रभवत्यस्मादिति प्रभवोऽच्‌ || 
६. तिसृभिरिति ॥ त्वं हरिहरब्रह्मरूपाभिः तिसृभिः (अवस्थाभिः) दशाभिः 
(महिमानं) माहात्म्यं (उदीरयन्‌) कथयन्‌ (प्रलयस्थितिसर्गाणां) संहाररक्षासृष्टीनां 
एकः एव (कारणतां) निदानत्वं (गतः) प्राप्तः। यदुक्तम्‌ — 

ब्रह्मत्वे सृजते लोकान्‌ रुद्रत्वे संहरत्यपि | 

विष्णुत्वे पालयत्येषतिरप्रोऽवस्थाः स्वयम्भुवः।| 
स्थितिः सत्ता पालनम्‌ || 
७. स्त्रीपुंसाविति ॥ (स्रीपुंसौ) नारीपुरुषौ (ते) तव आत्मभागौ अंशौ यतः 
(सिसृक्षया) रुष्टुमिच्छया (भिन्नमूर्तेः) द्विधाकृतवपुषः तावेव प्रसूतिभाजौ योनिजस्य 
सर्गस्य सृष्टेः (पितरौ) मातापितरो (स्मृतौ) उक्तौ । यदुक्तम्‌ -- 


8] 


I62 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


द्विधा कृतात्मनो देहधर्मेन पुरुषोऽभवत्‌ | 

अर्धेन नारी तस्यां स विराजमसृजत्प्रभुः।। (मनु.१-३२) 
८. स्वकालेत्यादि ॥ (ते) तव यौ स्वप्नावबोधौ तौ एव भूतानाम्‌ (प्राणिनां) 
(प्रलयोदयौ) विनाशाविर्भावौ | यदुक्तम्‌ - 


यदा स देवो जागर्ति तदेदं चेष्टते जगत्‌ | 
यदा स्वपिति शान्तात्मा तदा सर्व प्रलीयते ॥ (मनु. १-५२) 


Fema ते | स्वकालपरिमाणेन निजसमयमानेन (व्यक्तरात्रिंदिवस्य) व्यक्तं 
विभागीकृतं रात्रिंदिवमहोरात्रौ येन तस्य । यदुक्तम्‌ -- 


सहर्रयुगपर्यन्तमहस्तद्वह्मणो विदुः। 
रात्रिं युगसहर्त्राभ्यामहोरात्रविदो जनाः। (भगी. ८-२७) 


अन्यत्रऽप्युक्तम्‌ -- 
यदेतत्परिसंख्यातमादौ मर्त्य चतुर्युगम्‌ | 
एतद्द्वादशसाहसं देवानां युगमुच्यते || 


दैविकानां युगानां तु सहस्रपरिसंख्यया | 
ब्राह्ममेकमहर्ज्ञयं तावती रात्रिरुच्यते ॥ (मनु.१-७१, ७२) 


९. जगदित्यादि ॥ ब्रह्मरूपेण सृष्ट्यात्मकत्वात्‌ त्वम्‌ (जगद्योनिः) जगतां 
योनिः प्रभवः। (त्वम्‌ अयोनिः) तव तु न कश्चिद्‌ योनिरजत्वात्‌ | तथा त्वम्‌ 
(जगतोऽन्तकः) विश्वस्यान्तको रुद्ररूपेण संहारात्‌ तव (अपि) तु न कश्चिदन्तको 
ऽन्तकारी, अविनाशित्वात्‌। तथा (जगदादिः) जगत आदिः त्वम्‌ पुराणपुरुषत्वात्‌ | 
(त्वम्‌ अनादिः) तव तु न कश्चिदादिर्नित्यत्वात्‌। तथा (जगदीशः) जगतस्त्वमीश्वरः, 
सर्गस्थितिप्रलयानां त्वदायत्तत्वात्‌ | (अनीश्वरः) तव (अपि) तु न कश्चिदीश्वरः, 
परिपूर्णत्वात्‌ । अपि विरोधे सर्वत्र सम्बन्धनीयः । विरोधस्तु नञ्‌ समासेन 
तत्पुरुषाश्रयेण, बहुव्रीहिणा त्वविरोधः।। 


రామోరావిరచి తమృణాలినీవ్యాఖ్యా 63 


१०. आत्मानमिति ॥ तव स्रष्टा संहर्ता वेदिता वाऽन्यः कश्चिन्नास्तीति 
वाक्यार्थः। अथ यो नित्यस्तस्य स्वयमपि कीदृशौ THEN | अवतार भेदेनेत्य 
-दोषः | तदीया ह्यंशाः कार्यॉर्थमुत्पद्यन्ते च प्रलीयन्ते च | यदि वा पुरुषबहुत्वादिद 
-मुक्तम्‌ । कृतिना प्रवीणेन सर्वविदा । प्रलीयसे इति लट्‌ कर्तरि ॥ 


११. द्रव इत्यादि ॥ (ते) तव विभूतिषु भूम्यादिषु महिमसु प्राकाम्यं बाहुल्यं 
यथेच्छता वा । तथा हि त्वमेव द्रवः रसात्मकत्वात्‌ (संघातकठिनः) संघातः 
परमाणुसमूहः | गवाक्षादि विवरप्रविष्टरविकिरणसंवलिता रेणवः परमाणुशब्दे 
-नोच्यन्ते। स चासो तेन वा कठिनः पर्वतादिरूपत्वात्‌ । स्थूलः पृथिव्यादिपश्चमहाभूत 
-मयत्वात्‌ । सूक्ष्मः इन्द्रियशक्त्यात्मकत्वात्‌ | (लघुर्गुरुः) लाघवगौरवेऽपि त्वदीये 
विभूती सर्वशक्त्यात्मकत्वात्‌ ब्रह्मणः | स्थूलोऽपि लघुर्नावादिवद्‌ भवति सूक्ष्मोऽपि 
गुरुः कनकवलयवदिति पृथगुपादानम्‌ | तथा त्वमेव व्यक्तः दृश्यो महदादिरूपत्वात्‌। 
व्यक्तेतरश्च अव्यक्तः प्रकृतिपुरुषमयत्वात्‌ । यदिदं किञ्चित्‌ दृश्यादृश्यमेव 
भवद्विभवलवं इति वाक्यार्थः।। 

१२. उद्गीथ इत्यादि ॥ तासां गिरां वाचां प्रभवः उत्पत्तिस्थानम्‌ | कासामित्याह। 
यासां प्रणवः ॐकारः (उद्गीथः) उत्गीथाख्यः। वेदे ह्यस्योद्गीथसंज्ञया व्यवहारः। 
केचिदारम्भसमापर्क चोङ्गीथमाहुः। पाठे ह्याद्यन्तयोरवश्यमोंकारः प्रयुज्यते | 
यासां च त्रिभिः न्यायैः व्यवस्थाभिस्तारमन्द्रमध्यैः, संहितापदक्रमेर्वा, ऋ - 
ग्यजुसामभिर्वा, उदात्ताऽनुदात्तस्वरितेर्वा, अध्ययनाध्यापनकर्मभिश्च उदीरणम्‌ | 
यासां च कर्म यज्ञः यजमानव्यापारः फलं च स्वर्गः तासां (गिरां) श्रुतीनामित्यर्थः। 
एतेन वेदानां प्रथमस्त्वं स्मृतिपरममन्त्रादीनां प्रवर्तक इत्युक्तं भवति || 

१३. त्वामित्यादि ॥ त्वां सांख्याचार्याः प्रकृतिं बुद्धिं (आमनन्ति) कथयन्ति। 
बुद्धिर्मन इति पर्यायः | कीदृशीम्‌ । (पुरुषार्थप्रवर्तिनीं) पुरुषस्यार्थे प्रयोजने 
प्रवर्तते ताम्‌ | सर्वा हि प्रकृतेः प्रवृत्तिः पुरुषस्य भोगापवर्गार्थं गुणप्रकर्षभेदज्ञानार्थ 
च । उक्तं च -- 


82 


I64 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


सर्व प्रत्युपभोगं तस्मात्पुरुषस्य साधयति बुद्धिः। 
सैव च विशिनष्टि पुनः प्रधानपुरुषान्तरं सूक्ष्मम्‌ ॥ (सां.का.३७) 


योऽपि चाऽसौ पुरुषः त्वाम्‌ एव विदुः जानन्ति | कीदृशं (पुरुषम्‌) तां 
प्रकृतिं पश्यन्तीति तद्दर्शिनम्‌ । द्रष्टा हि पुरुषो दृश्या तु बुद्धिरिति कापिलाः। 
तथा उदासीनं निष्क्रियम्‌ । पुरुषो ह्युदासीनः, एतत्‌ शुभाशुभं कर्म कुर्वतीं 
प्रकृतिं पश्यतीत्यर्थः। यदुक्तम्‌ — 

तस्माच्च विपर्यासात्‌ सिद्धं साक्षित्वमस्य पुरुषस्य | 

कैवल्यं माध्यस्थ्यं द्रष्टुत्वमकर्तृभावश्च || (सां. कां.- १९) 
१४. त्वं पितृणामित्यादि ॥ (पितृणां) पितरः सप्तविधाः देवविशेषास्तेषाम्‌ अपि 
त्वम्‌ पिता, श्राद्धे तर्पणीयत्वात्‌ । (देवानां) देवानामिन्द्रादीनाम्‌ (अपि) देवता, 
आराध्यत्वात्‌ | परतोऽपि सूक्ष्मेभ्योऽपीन्द्रियार्थेभ्यस्त्वं परः सूक्ष्मतमः। यदुक्तम्‌। 


इन्द्रियेभ्यः परा ह्यर्था अर्थेभ्यस्तु परं मनः। 
मनसस्तु परा बुद्धिर्बुद्धेरात्मा महान्‌ पर: || (क.उ. १-३-१०) 


महतः परमव्यक्तमव्यक्तात्पुरुषः परः | 
पुरुषान्न परं किञ्चित्‌ सा काष्ठा सा परा गतिः।। (क.उ.१-३-११) 


तथा वेधसाम्‌ अपि प्रजापतिनामपि दक्षमन्वादीनां त्वं विधाता स्रष्टा | अपि 
विस्मये ॥ 


१५. त्वमेवेत्यादि ॥ यः (होता) जुहोति यश्च (हव्यं) हूयते यः (भोक्ता) 
विधिवद्‌ yw यश्च (भोज्यं) भुज्यते यः (वेदिता) वेत्ति यच्च (वेद्यं) ज्ञेयं यः ध्याता 
यत्‌ च परं उत्कृष्टं ध्येयं तत्सर्वात्मकं त्वमेव ब्रह्मेति | शाश्वतम्‌ अविनश्वरम्‌ | 
उत्तानस्तुत्यर्था लाघवत्वात्‌ व्याख्याता विस्तरस्तु शास्त्रान्तरे पर्यालोचनादनिष्ट 
-मेतत्‌ || 


రామోరావిరచి తమృణాలినీవ్యాఖ్యా 65 


१६. इति तेभ्य इत्यादि ॥ (इति) इत्थं (तेभ्यः) सुरेभ्यः स्तुतीः (श्रुत्वा) 
आकर्ण्य (प्रसादाभिमुखः) प्रसादेन अभिमुखो (वेधाः ) ब्रह्मा (दिवौकसः) गीर्वाणान्‌ 
(प्रत्युवाच) प्रत्यवोचत्‌ | कीरृशीः । यथार्थाः सत्याभिधेयाः। अत एव हृदयंगमाः 
मनःप्रियाः || 

१७. पुराणस्येत्यादि || तस्य आद्यस्य पुराणस्य कवेः ब्रह्मणः (चतुर्मुख - 
समीरिता) चतुर्वक्त्रैरुच्चारिताः शब्दानां द्रव्यगुणजातिक्रियाभेदेन (चतुष्टयी) 
प्रवृत्तिः चरितार्था आसीत्‌ अभवत्‌, साक्षाद्धगवदुक्तत्वात्‌ | चतुर्णा मुखानां 
समाहारश्चतुर्मुखम्‌ | चत्वारोऽवयवा यस्याः सा चतुष्टयी | 'संख्याया अवयवे 
तयप्‌' (पां.सू.५-२-४२) “हस्वात्तादी तद्धिते षत्वम्‌’ (पा.सू. ८-३-१०१)॥। 


१८. स्वागतमित्यादि ॥ हे प्राज्यविक्रमाः प्रभूतवीर्याः वः युष्मभ्यं स्वागतम्‌। 
क्रियाग्रहणात्‌ सम्प्रदानत्वम्‌ । (स्वागतम्‌) आगमनस्य द्वारेणाशिषः सुशब्देन 
प्रतिपाद्यन्ते । कीरृशेभ्यो वः । स्वान्‌ अधीकारान्‌ नियोगान्‌ प्रभावे: महिमभिः 
अवलम्ब्य अपिरित्यज्य युगपद्‌ (प्राप्तेभ्यः) आगतेभ्यः। न हि ते स्वान्‌ नियोगान्‌ 
हित्वा तत्रायाताः । (युगबाहुभ्यः) युगप्रमाणा बाहवो येषां ते युगबाहवस्तेभ्यः, 
चतुरहस्तद्वयसंदारु युगम्‌ || 


१९. किमिदमित्यादि ॥ (वः) युष्माकं (मुखानि) वक्त्राणि यथा । (द्युतिं) 
कान्तिं (पुरा) पूर्वमबिभरुस्तथा अद्य न बिभ्रति न वहन्ति, किमिदं ब्रूत 
किमेतत्‌। (हिमक्लिष्टप्रसादानि) हिमेन नीहारेण क्लिष्टः कदर्थितः प्रसादो 
नैर्मल्यं येषां तानि ज्योतींषि इव तारा यथा न दधति तेजस्तथा भवद्वदननि न 
वहन्ति || 

२०. प्रशमादित्यादि I अथवा (वृत्रस्य हन्तुः) वृत्रासुररिपोरिन्द्रस्य (कुलिशं) 
वज्रं (कुण्ठिता-अश्रि-इव) लक्ष्यते भग्नधारमिव दृश्यते, (अर्चिषां प्रशमात्‌) 
दीप्तिनिर्वाणात्‌ | (अनुद्गीर्णसुरायुधम्‌) अनुदितेन्द्रचापम्‌ | शक्रस्य धनुहिँ वञ्रद्युति 
-प्रसरादुदेतीत्याहुः | अश्रिर्धारा ॥ 


83 


I66 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


२१. किं चेत्यादि ॥ किं कस्मात्‌ च अयं (प्रचेतसः) वरुणस्य पाशः यः 
पूर्वम्‌ अरिदुर्वारः आसीत्‌ | सोऽद्य मन्त्रेण हतवीर्यस्य फणिनः नागस्य (दैन्यं) 
दीनतां विक्लवत्वम्‌ आश्रितः । निर्विषसर्पवन्नष्ट शक्तिस्सम्पन्न इत्यर्थः 


२२. कुबेरस्येत्यादि | अपविद्धा त्यक्ता गदा येन स अपविद्धगदः (कुबेरस्य) 
वैश्रवणस्य (बाहुः) भुजः (मनःशल्यं) मनसः शल्यभूतं पीडाकरं (पराभवं) शत्रु 
परिभवं (शंसति इव) कथयतीव | न ह्यपरिभूतः स्वायुधं क्षिपति | गदात्यागाच्च 
छिन्नशाखतरुतुल्यता || 


२३. यम इत्यादि ॥ (यमः अपि) वैवस्वतोप्ययं वैलक्ष्यात्‌ स्वायुधेन दण्डेन 
(भूमिम्‌) ऊर्वी (विलिखन्‌) उल्लिखन्‌ (निर्वाणालातलाघवम्‌) निर्वाणस्य 
प्रशान्तस्यालातस्यो- ल्मुकस्य यल्लाघवमनादरस्तत्‌ कुरुते | यतः अस्तमितत्विषा 
नष्टकान्तिना । 'निर्वाणोऽवाते' (पा.सू.८-२-५०) निर्वाणशब्दस्य निपातः ॥ 


२४. अमी चेत्यादि ॥ (अमी) एते च (आदित्याः) सूर्याः प्रतापक्षतिशीतलत्वात्‌ 
(कथम्‌) कस्मात्‌ (चित्रन्यस्ताः) आलेख्यगता इव (प्रकामालोकनीयताम्‌) 
यथेच्छालोकनीयतां (गताः) प्राप्ताः, दृश्यत्वं सम्पन्नाः, पूर्वमेते वीक्षिता मनागपि 
दृष्टिमधाक्षुः ॥ 

२५. पर्याकुलेत्यादि ॥ मरुतां वेगभङ्गोऽनुमीयते TRY ऊह्यते कुतः। 
पर्याकुलत्वात्‌ पुीभूतत्वात्‌ सम्भ्रान्तत्वात्‌ | वेगाद्धि ते प्रसरन्ते नाकुला भवन्ति। 
यथा (अम्भसाम्‌) ओधः पुरः प्रतीपगमनात्‌ आशंँक्यते || 

२६. आवर्जितित्यादि ॥ महाप्रभाणामपि रुद्राणां देवविशेषाणां मूर्धानः 
(क्षताहंकारशंशिनः) क्षतं नष्टमहंकारं स्वविशेषं शंसन्ति कथयन्ति तथाविधाः 
सआताः । यतः आवर्जितजटामौलिविलम्बिशशिकोटयः जटा एव मौलयो मूकुटानि 
तदाकारत्वाञ्जटारूपा वा मौलयः केशाः। जटामौलयः जटानां वा मौलयो 
जटामौलयः,आवर्जिताः स्रस्ता या जटामौलयस्तासु विलम्बिनी शशिकला येषु। 
मुक्तकेशता हि परिभव शंसिनी || 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 67 


२७. लब्धेत्यादि ॥ ये (प्रथमं) पूर्व यूयं भवन्तः लब्धप्रतिष्ठा: प्राप्तस्थितयस्तेऽद्य 
किम्‌ इति (बलवत्तरैः) बलिभिः परे: शत्रुभिः कृतव्यावृत्तयः विहितास्पदभड़ा:। 
अपवादैः उत्सर्गाः इव । सामान्यलक्षणं हि प्रथमं स्वविषये लब्धप्रतिष्ठितमपि 
परेण विशेषलक्षणेन बलवत्त्वादात्मविषयेऽपास्यते || 


२८. तदित्यादि ॥ हे (वत्साः) पुत्रका यदि परिभूता यूयं (ब्रूत) तत्‌ कथयत। 
किं इतः मत्सकाशात्‌ प्रार्थयध्वे इच्छथ । किम्‌ शब्दः संशयपूर्वके प्रश्ने । यदि 
सृष्ठिं प्रार्थयध्वे तद्‌ भद्रम्‌ | यस्मात्‌ मयि सृष्टिः लोकानां मदायत्ता सृष्टिरित्यर्थः। 
रक्षा तु युष्मासु भवत्सु लोकपालेषु अवस्थिता स्थिता । अत्र प्रार्थयध्वमिति 
अपप्रयोगः। अत्र किं शब्दप्रयोगात्‌ किं वस्तु भवन्तोऽर्थयन्त इति संशये लट्प्रयोगो 
युक्तः ॥ 


२९. तत इत्यादि ॥ ततः ब्रूतेति श्रवणाकांक्षामवधार्यानन्तरं (वासवः) इन्द्रः 
(गुरुं) सुरगुरुं (नेत्रसहरण) अक्षिपुओऔन (प्रेरयामास) अचूचुदत्‌ | 
अतश्चाक्षिकम्पवशात्‌ (मन्दानिलोद्धूतकमलाकरशोभिना) मृदुपवनकंपितसरसिज 
-वनकान्तिना । अनिमिषाणामपि देवानां इच्छावशान्नेत्रचलनं युज्यते इति 
नाऽत्राक्षिविकारो दुर्घटः ॥ 


३०. स द्विनेत्रमित्यादि || ततः सः बृहस्पतिः (प्राअलिः) बद्धाअलिः 
(जलजासन॑) विरश्चिम्‌ इदं वक्ष्यमाणम्‌ (उवाच) जगाद | किंभूतः द्विनेत्रम्‌ अपि 
हरेः इन्द्रस्य सहरत्रनयनाधिकं चक्षुः नेत्रम्‌ चक्षुरिव चक्षुः | यावत्‌ किलासौ 
पश्यति तत्सर्व तेनेक्षते, न तावन्नयनसहस्रेण | अत एव तच्चोदनम्‌ | नेत्रविशेषणत्वे 
-ऽपि गुरोर्विशेषणं कृतम्‌ | तस्यैव चक्षुस्वरूपे निरूपितत्वात्‌ । सहस्रं नयनानि 
समाहृतानि इति सहरत्रनयनं, द्विगुसमासः | एकवचनं संहितत्वात्‌ । वैन्यगिरिशवद्‌ 
भाषायां वाचस्पतिशब्दो रूढः || 


३१. एवमित्यादि Ig भगवन्‌ यत्‌ त्वं लब्धप्रतिष्ठाः सम्प्रति, परिभूता इति 
यद्‌ आत्थ निरूपयसि तदेवमित्थमेतत्‌। परिभूता वयं यतो नः अस्माकं (पदम्‌) 


84 


I68 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


आस्पदम्‌ आमृष्टम्‌ न च भगवता ज्ञातम्‌ एतत्‌ कथम्‌। यः सर्वस्य प्रत्येकं 
(विनियुक्तात्मा) आत्मरूपेणावस्थितः (प्रभुः) ईश्वरः, स कथमिव न ज्ञास्यति, 
न वेत्ति । आत्थेति ब्रुवः “पञ्चानामादित आहो ga (पा.सू.३-४-८४) | 
भगवन्निति पूजापदम्‌ - 

ऐश्वर्यस्य समग्रस्य धर्मस्य यशसः श्रियः | 

कामस्याथ प्रयत्नस्य षण्णां भग इति स्मृतः || 
ज्ञास्यतीति 'अपल्नवे ज्ञः' (पा.सू. १-३-४४) | 'अकर्मकाञ्च' (पा.सू.१-३-४५) 
इत्यात्मनेपदस्यानित्यत्वात्‌ | वर्तमानेऽपि लुट प्रायेण प्रयुजते | यथा ‘Ra 
वोऽस्तु गमिष्यामि'। (रामा. १-४३-१५) ' कार्ये गुरुण्यात्मसमं नियोक्ष्ये’ (कुमार. 
३-१०) ‘Tan: करिष्यामि रृढानुतापम्‌' (कुमार.३-८) इत्यादौ || 
३२. भवल्लब्धेत्यादि || (भवल्लब्धवरोदीर्णः) भवत्सकाशे लब्धेन वरेण उदीर्णः 
प्रचण्डः। वज्रांकात्मजः (तारकाख्यः) तारकनामा (महासुरः) महादैत्यः 
(लोकानां) जगतः (उपप्लवाय) वधार्थं धूमकेतुरिवोत्थितः। केतूदयो हि 
लोकोपद्रवाय। धूमाकारः केतुर्धूमकेतुः। स चातिविषमः। उदीर्ण इति “ऋ गतो' 
इति धातोः (धा.पा.१४१८) क्तः जातः। "रदाभ्यां निष्ठातो नः पूर्वस्य च दः 
(पा.सू.८-२-४२) इति धातोर्नत्वम्‌ || 
३३. पुर इत्यादि । तदीये (पुरे) नगरे (तावन्तम्‌ एव) तावन्मात्रं (रविः) 
अर्कः (आतपं तनोति) तपति (यावत्‌) यावता (दीर्घिकाकमलोन्मेषः) पद्मिनीनलिन 
-विकासो (साध्यते) जन्यते । न त्वधिकं तदुपान्ते तद्भयात्‌ । दीर्धिकाशब्दे 
'संज्ञायां कन्‌' | तावत्परिमाणस्य तावत्स्वार्थे मात्रच्‌ ॥ 


३४. सर्वाभिरित्यादि ॥ (सर्वाभिः) अखिलाभिः कलाभिः (सर्वदा) अजस्रं 
(चन्द्रः) इन्दुः तं (निषेवते) सेवते | केवलां (हरचूडामणीकृताम्‌) ईश्वरमोलिभूताम्‌ 
एकां (लेखां) कलां न गृह्णाति, महाप्रभावत्वाद्देवस्य | एवं यदा लोकं हित्वा नित्यं 
परिपूर्णः शशी भयात्‌ तमेवाराधयति तदा लोकोपप्लवः | एवमुत्तरत्र | अत्र च 


రామోరావిరచి తమృణాలినీవ్యాఖ్యా 69 


हरशशिनोऽर्थ भेदं गृहीत्वा हरशशिलेखा च क्काऽस्योपयुज्यत इति रभसादविचार्य 
नादत्त इत्युक्तम्‌ || 


३५. व्यावृत्तेत्यादि ॥ (तत्पार्श्वे) तस्य निकटे (वायुः) समीरः (तालवृन्ता- 
निलाधिकं) तालवृन्तानिलाद्‌ व्यजनपवनादधिकं न वाति । यत उद्याने 
(कुसुमस्तेयसाध्वसात्‌) कुसुमापहरणभयात्‌ (व्यावृत्तगतिः) निःप्रसरः | यदि 
हि वेगेन वहेत्‌ तदा कदाचिदुपवनप्रसूनान्यपवाहृयेत्‌ | ततोऽस्य दण्डो भवेत्‌ || 


३६. पर्यायेत्यादि ॥ वसन्तादयः षड्तवः (पर्यायसेवामुत्सृज्य) क्रमेण सेवां 
हित्वा (उद्यानपालसामान्यम्‌) उद्यानपालवत्‌ सदैव तम्‌ उपासते । सेवन्ते | 
अत्युष्णशीतादिकं दोषं त्यक्त्वा केवलं (पुष्पसंभारतत्पराः) कुसुमार्जनपरायणाः। 
समानमेव समान्यम्‌ | तत्परशब्देऽत्र तच्छब्दप्रयोगो न तथा न्याय्यः, परामृश्यस्य 
साक्षान्निर्देशात्‌ | यथा - 'तदर्जनपरौ करौ' इत्यादि | पुनः श्रुतिवशात्‌ तदवधारणं 
प्रतीयते, तत्परा एवेति ॥ 


३७. तस्येत्यादि ॥ (सरितां पतिः) समुद्रः (अम्भसामन्तः) तोयमध्ये 
(तस्योपायनयोग्यानि) तारकोपचारार्हाणि रत्नानि कथमपि प्रतीक्षते गवेषयति। 
आनिष्पत्तेः समाप्तिपर्यन्तं यावत्‌, तद्योग्यातिलाभ इत्यर्थः। प्रतीक्षत इत्यत्रावेक्षत 
इति रम्यः पाठः प्रतीक्षणस्य पालनार्थत्वात्‌ ॥ 


३८. ज्वलन्मणीत्यादि ॥ यं च (ज्वलन्मणिशिखाः) ज्वलन्मणिशिखत्वाद्‌ 
(वासुकिप्रमुखाः) वासुकितक्षकादयः (भुजंगाः) नागेश्वराः (स्थिरप्रदीपतां) 
स्थिरप्रदीपत्वम्‌ (एत्य) प्राप्य (निशि) रात्रौ (पर्युपासते) सेवन्ते । स्थिरत्वं तु 
तैलाद्यनपेक्षत्वात्‌, वातादिबाधाभावाञ्च। अत्र शृद्कारिणस्तारकस्य निशि भुजंग 
-सन्निधानमुचितं न वेति सहृदयेर्विचार्यते | एनमिति 'द्वितीया टोस्स्वेनः' (पा.सू.२- 
४-३४) ॥ 


३९. तत्कृतानुग्रहेत्यादि || आसतां तावदन्ये सुराः (इन्द्रोऽपि) सुरनाथोऽपि 
(दूतहारितेः) दूतप्रापितेः (कल्पद्रुमविभूषणेः) कल्पपादपालंकारैः (प्रत्यहम्‌) 


85 


I70 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


अनुदिनमेनम्‌ (अनुकूलयति) आराधयति । यतस्तारककृतं प्रसादमर्थयते । 
हरति प्राप्तावपि वर्तते ।। 


४०. इत्थमित्यादि ॥ इत्थम्‌ उक्तप्रकारेण रविशशिपवनऋतूदधिभुजंगसुरे शैः 
(आराध्यमानः) सेव्यमानः अपि असौ (भुवनत्रयं) जगन्ति (क्लिश्नाति) बाधते 
एव | न चैतदाश्चर्यम्‌ यत्‌ (दुर्जनः) खलः (प्रत्यपकारेण) प्रतीपमुपद्रवेण शाम्येत्‌ 
शान्तो भवेत्‌ न तु उपकारेण | लट्येवमादौ सम्भावने || 


४१. तेनामरेत्यादि ॥ तेन (नन्दनद्रुमाः) देवोद्यानतरवः छेदपातानां छेदपातयोः 
अभिज्ञा: अनुभावुकाः क्रियन्ते छेद्यन्ते पात्यन्ते चेत्यर्थः। कदाचिद्‌ तद्योग्या एव 
ते स्युरित्याह (अमरवधूहस्तसदयालूनपलवाः)अमरवधूहस्तैः सुरललनाकरैः 
कर्णपूरार्थं सदयमालूनपल्लवाः कृत्तकिसलयाः। एवं कल्पवृक्षविनाशान्महानुपप्लवः 
कृतो भवति | अभिजानातीत्यभिज्ञः कः 


४२. वीज्यत इत्यादि ॥ स चासुरः (संसुप्तः) शयितः सन्‌ (सुरबन्दीभिः) 
देववधूभिः (चामरैः) वालव्यजनैः वीज्यते निर्वाप्यते । कीदृशैः | 
(श्वाससाधारणानिलैः) उच्छासेन साधारणः सामान्यो मिश्रितोऽनिलो येषां, तैः 
तथा (बाष्पशीकरवर्षिभिः) बाष्पशीकरानुश्रुकणान्‌ वर्षन्ति मुञ्चन्ति तैः | ता हि 
दुःखादुच्छुसन्ति रुदन्ति च | बलेन हृता रिपुनारी बन्दी इति | “ईज गतो' 
(धा.पा.१८२) इति विपूर्वस्य णिचि कर्मणि वीज्यते इति रूपम्‌ । अनेकार्थाश्च 
धातवः । च पूर्वपिक्षया समुच्चये । 'हि' इति तु पाठे चार्थे हिः। 'चामरैः' इति 
करणे तृतीया । बन्दीभिः इति कर्तरि (तृतीया) । 'बन्दीनाम्‌' इति पाठे 
चामरापेक्षया षष्ठी | बीजनेस्तु सन्निधानाद्‌ बन्द्य एव कर्ता चामराणि वा ॥ 


४३. उत्पाट्येत्यादि || तेन (मेरुश्द्गाणि) सुरशिखरिशिखराणि (उत्पाट्य) 
उन्मूल्य (स्वेषु वेश्मसु) निजसदनेषु आक्रीडपर्वताः क्रीडाशैलाः (कल्पिताः) 
रचिताः। आक्रीञ्यन्ते येष्वित्याक्रीडास्ते च ते पर्वताश्च | हरिताम्‌ अश्वानां खुरैः 
क्षुण्णानि पिष्टानि, इत्युच्चत्वोक्तिः। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 7 


४४. मन्दाकिन्या इत्यादि ॥ नद्याः अद्य पयः शेषं तोयमेवावशिष्यते | 
(दिग्वारणमदाविलं) दिग्गजमदेनाविलं कलूषम्‌ । ते हि तत्र जलकेल्यर्थ - 
मागच्छन्ति। तहिं कनककमलानि क्क गतानीत्याह -- (हेमाम्भोरुहसस्यानां) 
हेमाम्भोरुहाण्येव सस्यं फलं तेषां तद्वाप्यः तदीया दीर्घिकाः सांप्रतं संप्रति धाम 
स्थानम्‌ | तत उत्खाय तत्रारोपितानीति | सारापहरोक्तिः | शिष्यत इति शेषम्‌। 
भाववर्जितो घञ्‌ वाच्यलिंगः। सम्प्रत्येव साम्प्रतम्‌ प्रज्ञादित्वादण्‌ || 


४५. भुवनालोकनेत्यादि। नाकिभिः देवैः (भुवनालोकनप्रीतिः) भुवनानां दर्शनेन 
परितोषः न अनुभूयते | कुत इत्याह-गगने विमानपथि खिलीभूते शून्ये सम्पन्ने 
(तदापातभयात्‌) तस्य तारकस्यापात आस्कन्दस्ततो यद्‌ भयं ततः। तेषां 
निःशङ्कं हि भ्रमतां कदाचिदसावागत्य सहसा परिपतेत्‌ || 

४६. यज्वभिरित्यादि ॥ यज्वभिः याजूकेः (विततेषु) प्रसृतेषु (अध्वरेषु) 
क्रतुषु (संभृतम्‌) अर्जितं दत्तं हव्यं पुरोडाशादिकमसौ (मायी) मायित्वात्‌ नः 
अस्माकं मिषतां स्पर्धमानानां पश्यतां वा (जातवेदोमुखात्‌) वह्निवक्त्रात्‌ आच्छिनत्ति 
अपहरति | यजत इति यज्वा । 'सुयजोइईनिप्‌’ (पा.सू.३-२-१०३)। मायीति 
व्रीह्यादिः। 'नः' इति हव्यापेक्षया सम्बन्धे षष्ठी | अनादरे च || 

४७. उञ्चैरुञ्चैरित्यादि। उच्चैःश्रवाः संज्ञोऽश्वः श्रेष्ठः तेन इन्द्रस्य उच्चैः प्रकटं 
सर्वजनविदितम्‌ अहारि हृतः। उत्प्रेक्षते | (चिरकालार्जितं) चिरार्जितं देहबद्धं 
मूर्त यशः इव । मृते कीर्तिः, स्थिते यशः | अहारि कर्मणि लुङ्‌ || 

४८. तस्मिन्नित्यादि ॥ तस्मिन्‌ तारके (नः) अस्माकं सामदानभेददण्डाश्चत्वारो- 
ऽपि उपायाः (प्रतिहतक्रियाः) नष्टशक्तयः। यतः क्रूरे विषमे (इव) यथा (वीर्यवन्ति) 
शक्तिमन्ति औषधानि सांनिपातिके त्रिदोषजे विकारे व्याधौ क्रूरत्वात्‌ निष्फला 
भवन्ति । धातूनामन्योन्यविरोधात्‌ । सन्निपातस्य कोपनः सान्निपातिकः। 
'सन्निपाताच्चेति वक्तव्यम्‌’ इति ठक्‌ ॥ 


४९. जयाशेत्यादि ॥ यत्र चक्रे सदैव (अस्माकम्‌) नः जयाशा ' नूनमेतेन 


86 


I72 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


वयमरीन्‌ विजेष्यामहे' इति | तेन हरिचक्रेण सुदर्शनेन अस्य कण्ठे निष्क इव 
अर्पितः। शिरश्छेदेच्छया क्षिप्तं स्वर्णालंकरणवच्छोभितुमारब्धम्‌ । नष्टशक्ति 
सम्पन्नमित्यर्थ:। केवलं (प्रतिधातोत्थितार्चिषा) गलपतिधातवशादुत्थितान्यर्चीषि 
यस्य तेन । तत्कण्ठस्य वज्रनिभत्वात्‌ | उरस्याभरणं निष्क:।। 


५०. तदीया इत्यादि ॥ (तदीयाः) तारकीया (गजाः) द्विरदाः (निर्जितिरावताः) 
परिभूतसुरकरित्वात्‌ (पुष्करावर्तकादिषु) पुष्करावर्तकप्रभृतिषु कल्पान्तमेघेषु 
तटाघातं वप्रपरिणतिक्रीडाम्‌ अभ्यस्यन्ति । ते हि तत्प्रहारक्षमाः। 


५१. तदिच्छामेत्यादि ॥ (तद्‌) तस्मात्‌ तस्य शान्तये नाशाय सेनान्यं सेनापतिं 
त्वया विभो सृष्टं निर्मितम्‌ इच्छाम वयमभ्यर्थयामहे । त्वया चोक्तमेतत्‌ 'मयि 
सृष्टिर्हि' (कुमार. २-२८) इति | यथा भवस्य संसारस्य शान्तये (कर्मबन्धच्छिदं) 
कर्मपाशच्छेदिनं धर्म पुण्ययोगं मुमुक्षवः योगिनो वाञ्छन्ति । ज्ञानानलाद्धि 
कर्मेन्धनदाहः। सृष्टमिच्छाम इति 'धातुसम्बन्धे प्रत्ययाः (पा.सू.३-८-१) | 
यदि वा सोत्साहो दर्पवान्‌ सृष्ट उच्यते | यथा- 3 हरादाप्तवता दुरापं 
येनेन्द्रलोका विजयाय सृष्टा' (रघु ६-६२) इति । स्रष्टुमिच्छामीत्यपपाठ एव | 
सेनां नयति यस्तं सेनान्यम्‌ 'सत्सूद्विष' (पा.सू.३-२-६१) इति क्विप्‌ | 
'एरनेकाचोऽसंयोगपूर्वस्य (पा.सू. ६-४-८२) इत्यादिना यणादेशः। 'इच्छाम' 
इति प्रार्थने लोट्‌ ॥ 


५२. गोप्तारमित्यादि I कीदृशं सेनान्यम्‌ | सुरसेनानां गोप्तारं (पुरस्कृत्य) 
अग्रतो विधाय गोत्रभिद्‌ इन्द्रः (शत्रुभ्यः) शत्रूणां सकाशात्‌ (जयश्रियं) जयलक्ष्मीं 
(प्रत्यानेष्यति) प्रतीपमानेष्यति (बन्दीम्‌ इव) नारीमिव द्वयमपि प्रत्यानेष्यतीत्यर्थः। 
पुरस्कृत्येति 'पुरोऽव्ययम्‌' (पा.सू.१-४-६७) इति गतित्वे 'नमस्पुरसोर्गत्योः' 
(पा.सू.८-३-४०) इति सत्त्वम्‌ । गां भुवं त्रायन्त इति गोत्राः पर्वतास्तान्‌ 
भिन्नवानिति गोत्रभिदिन्द्रः ॥ 


४३. वचसीत्यादि ॥ तस्मिन्‌ ad: (वचसि) वचने अवसिते समाप्ते 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా ॥73 


सति (आत्मभूः) ब्रह्मा (गिरम्‌) वाचं (ससर्ज) अब्रवीत्‌ । या गीः सौभाग्येन 
साफख्येन (गर्जितानन्तरं) गर्जितादनन्तरं परतो भाविनीं वृष्टिं जिगायातिशिष्ये। 
गुरुप्रार्थनानन्तरस्य सफलीकरणात्‌ । जिगायेति 'सन्लिटोर्जे' (पा.सू.७-३- 
५७) इति कुत्वम्‌ || 

५४. संपत्स्यते व इत्यादि ॥ सेनानीसमुत्पत्तिलक्षणः कामः मनोरथः (वः) 
भवतां (संपत्स्यते) घटिष्यते । सम्प्रति (कश्चित्‌) मनाक्‌ (कालः) समयः 
(प्रतीक्ष्यताम्‌) परिपाल्यताम्‌ । यस्मादहमेतस्य कार्यस्य (सिद्ध्यै) सिद्धिनिमित्तं 
(सर्गव्यापारं) सृष्टिलक्षणं व्यापारं (आत्मना) स्वयं न (यास्यामि) व्रजामि ॥ 


५५. इतः स इत्यादि। सः (दैत्यः) वज्रांगसुतः इतः मत्तः (प्राप्तश्री:) 
वरवशादासादितसमृद्धिः इतः च मत्त एव (क्षयं) नाशं न अहति | 
यस्मादास्तामन्यः फलवृक्षः विषवृक्ष: विषतरुः अपि (संवर्ध्य) वृद्धिं नीत्वा स्वयं 
(छेत्तु) निर्दलितुम्‌ असाम्प्रतम्‌ अयुक्तम्‌ न छिद्यते । साम्प्रतशब्दोऽयं युक्तार्थः 
स्वभावाद्‌ गर्भीकृतकर्मशक्तिरिति । तेनेव कर्मणोऽभिहितत्वाद्‌ विषवृक्ष इति 
द्वितीयाभावः। वर्धनक्रियापेक्षयाप्यसो नार्हति मुख्यकर्मणोऽभिहितत्वादेवं ह्ययुक्तम्‌ 
- 'प्रधानशक्तृयभिधाने गुणशक्तिरभिहितवत्‌ प्रकाशते’ | यथा -- ‘RT 
वध्यताम्‌' इति | वृक्षविशेषणत्वे च सामान्योपक्रमादसाम्प्रतमिति स्थितिनिर्देशः॥ 


५६. वृतं तेनेत्यादि || तेन तारकेण इदम्‌ एव वृतं याचितम्‌ | यथा 
सप्तवासरशिशुवर्ज देवानामप्यवध्यो भूयासमिति | मया अपि अस्मे तथैव प्रतिश्रुतम्‌ 
अङ्गीकृतम्‌ | यस्मात्‌ (तत्तपः) तस्य तपः (वरेण) वरदानेन अशमितम्‌ अनिर्वापितं 
सन्‌ लोकान्‌ भुवनानि दग्धुम्‌ अलं शक्तम्‌ । तपसस्तावत्फलेनावश्यं भाव्यम्‌ । 
यदि च वरेण तन्न जगीक्रियते ततोधिकोपद्रवक्षमं स्यात्‌ | अस्मै इति ' प्रत्याङ्भ्यां 
श्रुवः....' (पा.सू.१-४-४०) इति सम्प्रदानम्‌ ॥ 


५७. संयुग इत्यादि ॥ (संयुगे) समरे (सांयुगीनं) कृतोत्साहं भवतां मध्ये कः 
(प्रसहेत) सोढुं शक्नुयात्‌ । (नीललोहितरेतसः) नीललोहितरेतः शर्वस्य शुक्रं 


87 


I74 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


तस्य निषिक्तस्य क्षेत्रे प्रक्षिप्तस्य (अंशाद्‌) योंऽशो भागोऽवतारस्तस्मात्‌ ऋते तं 
वर्जयित्वा | हरतनयो यदि परं तं जेतुं शक्त इत्यर्थः। अतस्तं सांयुगीनं संग्राम- 
पण्डितम्‌ | साध्वर्थे 'प्रतिजानादिभ्यः खञ्‌' (पा.सू. ४-४-९९) | अंशादिति ऋते 
शब्दयोगे पञ्चमी || 


५८. स हि देव इत्यादि || यस्मात्‌ महादेवः तमःपारे प्रतिष्ठितम्‌ अविद्याद्यतीतं 
परम्‌ उत्कृष्टं सूक्ष्मं ज्योतिः तेजः परमात्माख्यमतश्च न मया न च विष्णुना 
(परिच्छिन्नप्रभावरद्धि) निश्चयीकृतमहिम्नाम्‌ ऋद्धिः सम्पद्‌ यस्य स तथोक्तः | 
अतश्च य एवं महाप्रभावस्तदीयोंऽशं: कथं विपक्षविदारणो न स्यात्‌ ॥ 


५९. उमारूपेणेत्यादि | (उमारूपेण) पार्वती वपुषा ते यूयं (संयमस्तिमितं) 
समाधिनिश्चलं शम्भोः (मनः) चेतः (आक्रष्टुम्‌) अपहर्तु यतध्वम्‌ उद्यच्छध्वम्‌ | 
(अयस्कान्तेन) अयस्कान्तमणिना लोहवत्‌ अय इव | त इति सर्वनाम्ना प्रयत्नपरतां 
सूचयति | अयसः कान्तोऽयस्कान्तः “अतः कृकमि ....... ' पा.सू. ८-३-४६) 
इत्यादिना (सकारः) || 


६०. उभे एवेत्यादि। उभयोः सम्बन्धि वीर्य रेतः। (आहितं) क्षिप्तं सत्‌ उभे 
एव स्त्रियौ Tg क्षमे धारयितुं समर्थे | कयोः के इत्याह । सा वा शम्भोः तदीयाः 
तनुर्मम ब्रह्मणो: वीर्यमप्सु क्षिप्तमासीत्‌ | आपश्चाष्टमूर्तरेव मूर्तिः। एतच्च प्रसंगादौ- 
पम्यविधेः सद्योक्तम्‌ | यथापो मद्वीर्य सोढुं क्षमा, एवं गोर्येव हरतेजः इत्यर्थः। 
वाशब्दावत्र समुच्चये । प्रधानश्चायं पक्षो यत्‌ समुच्चयो: समानि समुञ्चयपदानि | 
यथा — 

अहूतोऽपि सहायैरोमित्युक्त्वा विमुक्तनिद्रोऽपि। 

गन्तुमना अपि पथिकः संकोचं नैव शिथिलयति | -ध्वन्यालोकः १-१३ 
६१. तस्यात्मा सितीत्यादि ॥ तस्य एवं विधस्य (सितिकण्ठस्य) शम्भोः 
आत्मा पुत्रः (वः) युष्माकं (सेनापत्यं) चमूनाथत्वम्‌ (उपेत्य) प्राप्य बद्धानां 
(सुरबन्दीनां) सुरसुन्दरीणां (वेणीः) कबरी: (वीर्यविभूतिभिः) शक्तिसमृद्धिभिः 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 75 


(मोक्ष्यते) उन्मोक्ष्यति । बद्धाया हि नार्याः स्वामिनैवोन्मोच्यः कबरीमोक्षः कार्य 
इत्याचार:ः। कालकूटपानवशाच्छिवस्यनीलगलत्वम्‌ || 


६२. इति व्याहृत्येत्यादि ॥ (विबुधान्‌) देवान्‌ (इति) इत्थं (व्याहृत्य) उक्त्वा 
(विश्वयोनिः) वेधाः तिरोदधे अन्तर्हितः । (ते) देवाः अपि (मनसि) चेतसि 
(आहितकर्तव्याः) कृतकार्याः (दिवं) सुरभुवनं प्रति (ययुः) जग्मुः ॥ 

६३. तत्रेत्यादि ॥ ततः तत्र देवनाथः कथं हरगौरीसमागमः कार्य इति 
मन्त्रिभिः सह निश्चित्य (पाकशासनः) शक्रः (मनसा) चेतसि (सा?) तदा 
(कंदर्प) स्मरम्‌ अगमत्‌, कामं सस्मारेत्यर्थः। कीदृशेन मनसा । (कार्यसंसिद्धि- 
त्वराद्विगुणरहंसा) कार्यस्य हरगौरिसमागमलक्षणस्य या संसिद्धिर्निष्पत्तिः, 
तत्र या त्वरा शीघ्रता तया द्विगुणरहंसा महास्कन्देन | अगमदिति लुङि 
लृदित्वादडादेशः | पाको नामासुरस्तस्य वधादिन्द्रः पाकशासनः ॥ 


६४. अथ सललितेत्यादि I अथ अनुस्मृतः (पुष्पधन्वा) कामः (प्राअलिः) 
अञ्जलिं विधाय (शतमखम्‌) इन्द्रम्‌ उपतस्थे डुढोके | संगतकरणे लिट्‌ | किं 
कृत्वा । प्राञ्जलित्वात्‌ कण्ठे (चापं) धनुः (आसज्य) निधाय । कीदृशम्‌ 
(सललितयोषिद्‌भ्रूलताचारुशृङ्गम्‌) सललिता विलासान्विता या योषितोऽङ्कना - 
स्तासां भ्रूलतावत्‌ चारुशृड्धं रम्याटनिकौटिल्यं चक्रीकरणाञ्च | कीदृशे कण्ठे 
(रतिवलयपदङ्के) रतिरस्य भार्या तस्या वलयपदानि कटकमुद्रा (एव) अड््चिह्न 
यस्य तदाश्लेषवशात्‌ | कीरृशः कुसुमध्वजः | (सहचरमधुहस्तन्यस्तचूताङ्करास्रः) 
वयस्यः योऽसौ मधुर्वसन्तस्तस्य हस्ते न्यस्तोऽर्पितश्चूताडर एवास्रं शरो येन स 
तथोक्तः। मालिनीवृत्तमिति भद्रम्‌ | 


आनन्ददेवायनिवल्लभविरचितायां कुमारसंभवपञ्चिकायां कामागमो (नाम) 
द्वितीयः सर्गः ॥ 


मे ने ने ने ने 


I76 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


అనుబంధం -2 
శ్రీః 
కుమారసంభవమహాకావ్యము 
ద్వితీయసర్గలోని లోకోక్తులు 
4. శామ్యే (త్రత్యవకారేణ నోపకారేణ oe 2-40 


2. విషవ్చక్షోపి Sod} స్వయం ఛేత్తు మసాంవ్రతమ్‌/ 2-55 


नै ने ने नै ने 


88 





రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా 77 


అనుబంధం -38 
కుమారసంభవమహాకావ్యం - వివరణ పదసూచీ 
ద్వితీయః సర్గః 





















७०%४ - 87 ६868०8 - 29 రవిః - 38 
అధీకార - 78 తటాఘాతమ్‌ - 50 రుద్రాణాం - 26 
అనాదిః - 9 తమః పారే - 68 వరః - 66 
అవవాదైః - 27 తురానావామ్‌ - 4 వానుకిప్రముఖాః - 38 
అయన్మాంతః - 69 దిగ్వారణాః - 44 విబుధ - 62 
అవనితే - 53 496४2 - 40 విభూతిమ - 22 
అవ్వక్తః - 77 ధూమకేతుః - 32 వక్షః - 55 
అర్జాభిః - 3 న - 45 వృతః - 20 

అని - 2 నమః - 4 వేణీ - 62 
ఆత్మనా - 20 54 నీలలోపొతు - 57 వేధాః - 6 

ఆత్మా - ౮ న్యాయాః - “2 శతమఖః - 64 
ఇదమ్‌ - 30 విత్సాణామ్‌ - 4 శబ్దానాం - 27 
ङ) - 47 వితరౌ - 7 శత్రుః - 52 

ఉవ్తం - బీజమ్‌ - 5 | వురుషః - 28 సంతప్తశ్వాన - 42 
ఉపేయుషే - 4 ७5६8९ - 23 సాన్నిపాతికే - 48 
ఉభే - 60 (పజావతయః - 4 స్రీ వుంసౌ - 7 
ఉమారూపేణ - 59 (6589558 - 2 న్వకాలపరిమాణేన - 8 
బుతవః - 36 బందీమివ - 52 హరిత్‌ - 43 

ఏకు - 6 బృవానతమ్‌ - 29 పొ - 28 
$०८९) - 63 (బ్రహ్మో - 2 

కల్ప ద్రుమః - 39 భగవాన్‌ - ౨ 

కుబేరః - 22 మన్రేణ - 27 

కేవలాత్ళనే - 4 మరుత - 25 

చ- 0 యజ్వా - 46 

చం(దః - 34 యమః - 23 


చక్రమ్‌ - 49 యుగపత్‌ - 28 


89 


అనుబంధం -4 


|) 
अथ स ललित 
अमी च 
आत्मानमा 
आवर्जित 
इतः स दैत्यः 
इति तेभ्यः 
इति व्याहृत्य 
इत्थमाराध्य 
उच्चैरुच्चैः 
उत्पाट्य 
उद्घातः 
उभे एव पक्षे 
उमारूपेण 
एवं यदात्थ 
किञ्चाऽयम्‌ 
किमिदम्‌ 
कुबेरस्य 
गोत्पारं 
जगद्योनिः 
जयाशा 
ज्वलन्मणि 
ततो मन्दाऽनिलो 
तत्कृता 
तत्र निश्चित्य 
तदिच्छामो 
तदीयास्तोय 
तद्भूत 


వం : 


तस्यात्मा 
तस्योपायन 


श्लोकानुक्रमणिका 
(द्वितीयः सर्गः) 

३ तिसृभिः 
६४ तेनामरवधू 
२४ तेषामाविरभूत्‌ 
१० त्वमेव हव्यं 
२६ त्वं पितृणाम्‌ 
५५ त्वामामनन्ति 
१६ द्रवः सङ्घात 
६२ नमस्त्रिमूर्तये 
४० पर्याकूलत्वात्‌ 
४७ पर्यायसेवाम्‌ 
४३ पुराणस्य 
१२ पुरे तावन्त 
६० प्रशमादर्चिषाम 
५९ भवल्लब्ध 
३१ भुवनालोकन 
२१ मन्दाकिन्यः 
४९ यज्चभिः 
२२ यदमोघम्‌ 
५२ यमोऽपि 

९ लब्धप्रतिष्ठा 
४९ वचस्यवसिते 
३८ वीज्यते 
२९ वृत्तं तेनेदमेव 
३९ 
६३ स द्विनेत्रम्‌ 
५१ सम्पत्स्यते 
५० सर्वाभिः 
२५ स भा देवः 
४८ संयुगे सांयु 

१ स्त्रीपुंसा : 
६१ स्वकालपरिमा 
३७ स्वागतम्‌ 


I78_ మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


రామోరావిరచి తమృణాలినీవ్యాఖ్యా 


అనుబంధం-ర్‌ 


श्रीः 


कुमारसम्भवमहाशिवपुराणयोः 


साम्यनिदर्शकः संदर्भः 


— Ort 


कुमारसंभवम्‌ 


तस्मिन्विप्रकृताः काले तारकेण 
दिवौकसः। 


तुरासाहं पुरोधाय धाम स्वायंभुवं 
ययुः। 


अथ सर्वस्य धातारं ते सर्वे 
सर्वतोमुखम्‌ । वागीशं 
वाग्भिरर्थ्याभिः प्रणिपत्योपत - 
स्थिरे। 

स्वागतं स्वानधीकारा- 
न्प्रभावेरवलम्ब्य वः। 
युगपद्युगबाहुभ्यः 

प्राप्तेभ्यः प्राज्यविक्रमाः || 


एवं यदात्थ भगवन्नामृष्टं नः 
परैः पदम्‌ । 

प्रत्येकं विनियुक्तात्मा कथं 
न ज्ञास्यसि प्रभो || 


महाशिवपुराणम्‌ 
(पार्वतीखण्डम्‌) 
अथ तद्वाधिता देवाः सर्वे शक्रपुरोगमाः। मुने! 
मां शरणं जग्मुरनाथा अतिविह्वलाः। 


अथ ते निर्जराः सर्वे सुप्रणम्य प्रजेश्वरम्‌ | 
तुष्टुवुः परया भक्त्या तारकेण प्रपीडिताः। 


ब्रह्मोवाच - 


अहं श्रुत्वामरनुतिं यथार्था हृदयंगमाम्‌ | 
सुप्रसन्नतरो भूत्वा प्रत्यवोचं दिवौकसः। 


स्वागतं स्वाधिकारा वै निर्विघ्ना: संति बःसुराः! 
किमर्थमागता यूयमत्र सर्वे वदन्तु मे | 


तद्दुःखं नाशय क्षिप्रं वयं ते शरणं गताः 


अहर्निशं बाधतेऽस्मान्यत्रतत्रास्थितान्स वै। 
भवता किमु न ज्ञातं दुःखं यन्न उपस्थितम्‌ । 


॥79 


90 


I80 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


भवल्लब्धवरोदीर्णस्तारकाख्यो 
महासुर:। उपल्पवाय लोकानां 
धूमकेतुरिवोत्थित:। पुरे 
तावन्तमेवास्य तनोति 
रविरातपम्‌ । 
दीर्घिकाकमलोन्मेषो 
यावन्मात्रेण साध्यते | 

इति व्याहृत्य 
विबुधान्विश्वयोनिस्तिरोदधे। 
मनस्याहितकर्तव्यास्तेऽपि देवा 
दिवं ययुः 


तत्र निश्चित्य कंदर्पम- 
गमत्पाकशासनः । 

मनसा कार्यसांसिद्धौ 
त्वराद्विगुणरंहसा || 

अथ स 
ललतियोषिभ्दूलताचारुशृङ्गं 
रतिवलयपदाङ्के चापमासज्य 
कण्ठे | 


सहचर मधुहस्तन्यस्तचूताङ्कुरास्त् 


शतमखमुपतरथे पाञ्चलिः 
पुष्पधन्वा । 


देवा ऊचुः - 

लोकेश! तारको दैत्यो वरेण तव दर्पितः। 
निरस्यास्मान्हठात्स्थानान्यग्रहीन्नो बलात्स्वयम्‌ 
mena यद्दुःखं संभूतं सकलेश्वर! तेन 
सर्वे वयं तात । पीडिता विकला अति । 
अग्निर्यमोऽथ वरुणो निर्क्र तिर्वायुरेव च | 
अन्ये दिक्पतयश्चापि सर्वे यद्वशगामिनः। सर्वे 
मनुष्यधर्माणः सर्वेः परिकरेर्युताः। सेवंते तं 
महादैत्यं न स्वतंत्रः कदाचन | स्थानं गत्वाथ 
दैत्यस्य तमहं तारकं ततः। निवारयिष्ये 
कुहठात्स्वस्थानं गच्छतामराः। इत्युक्त्वाहं च 
संबोध्यासुरं तं सकलेश्वरः। स्मृत्वा शिवं च 
सशिवं तत्रांतर्धानमागतः। 


गतेषु तेषु देवेषु शक्रः सस्मार वै स्मरम्‌ । 


आगतस्तत्क्षणात्काम: सवसंतो रतिप्रियः। 
सावलेपो युतो रत्या त्रैलोक्यविजयी प्रभुः। 


प्रणां च ततः कृत्वा स्थित्वा तत्पुरतः स्मरः। 
महोन्नतमनास्तात! सांजलिः शक्रमब्रवीत्‌। 


नै ने नेः ने ने 


రామోరావిరచి తమృణాళినీవ్యాఖ్యా 8] 
అనుబంధం-6 ఉపయుక్త గ్రన్థసూచీ 
I) మేఘదూతమ్‌ - మృణాళినీ వ్యాఖ్య 
2) కుమారసమృవమ్‌ - పుంసవనీ వ్యాఖ్య 
8) కుమారసమృవనమ్‌ - (ప్రకాశికా మరియు వివరణం వ్యాఖ్య 
4) అష్టాధ్యాయి సూత్రపాఠః - ప్రహ్లాద టిప్పణి - కృష్ణదాస్‌ అకాడమి - 200]. 
5) Practical Sanskrit - English Dictionary - 3 Volumes - Apte. 
6) హలాయుధ కోశ - ఉత్తరప్రదేశ్‌ హిందీసంస్టాన్‌ - 998. 

7) ఉణాదికోశ - యుధిష్టరమీమాంసకః - 2000 

8) సంస్కృతధాతుసాగరతరణిః - మద్రాస్‌ పబ్లికేషన్‌. 

9) అభిదానచిన్న్తామణిః - చౌఖాంబా - 7996 

0) అమరకోశమ్‌ - గురుబాలప్రబోధికా - వావిళ్ళ ప్రచురణ. 

షు అవ్యయకోశః - The Sanskrit Educational Society, Madras - 97 
2) సంకేతపదకోశము - డా॥ రవ్వా శ్రీహరి - పతంజలి పబ్లికేషన్స్‌ - 2002. 
8) బృహద్ద్ధాతుకుసుమాకరః - హరేకాన్తమిశ్రా - చౌఖాంబా - 2003. 

క. బృహచ్చబ్దకుసుమాకరః - హరేకాన్తమిశ్రా - చౌఖాంబా - 2003. 

5) సంస్కృతవ్యాకరణమ్‌ - శ్రీ ఆర్‌.వి. ఆర్‌.కె. శాస్త్రి - కృమ్ణానందమఠం - 997 
6) పుష్పబాణవిలాసః - వేదం వారి ప్రచురణ - 93 

క్ష అమరుకావ్యమ్‌ - వేదం వారి ప్రచురణ - 93 

8) మనుస్మృతి - గాయత్రీ ప్రచురణ - 2003 

ర్త తర్మశాగస్తం - వ్యాఖ్యాత - డా॥ రామానుజాచార్య - 99 

20) భర్తృహరి సుభాషితములు - వావిళ్ళ ప్రచురణ. 

2) యోగదర్శనమ్‌ - బాలానందినీ వ్యాఖ్య - ఆర్షవిజ్ఞాన ట్రస్ట్‌ 

22) శ్రీమద్రామాయణం - బాలానందినీ వ్యాఖ్య - ఆర్షవిజ్ఞాన ట్రస్ట్‌ 

23) బుతుసంహారః - మృణాళినీ వ్యాఖ్య - రామోరా - 2004 

24) రఘువంశమ్‌ - వావిళ్ళ ప్రచురణ - 926. 

25) రఘువంశమ్‌ - పబ్లిషర్‌ ఆర్‌.సి. శాస్త్రి - 2004. 

26) కుమారసంభవమ్‌ - వేదం వారి ప్రచురణ - 948 

27) కుమారసంభవమ్‌ - పబ్లిషర్‌ ఆర్‌.సి. శాస్త్రి - 2003. 

28) ఘటకర్పరకావ్యమ్‌ - మళజ్జరీ వ్యాఖ్య - రామోరా, దుర్గానంద - 2008. 
29) శిశుపాలవధమ్‌ - కృష్ణదాస్‌ అకాడమి - 998 

30) మాఘకావ్యమ్‌ - వావిళ్ళ ప్రచురణ - 967 

3) కావ్యాదర్శః - బాలానందినీవ్యాఖ్యా 


ర 


'82 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


32) కావ్యాదర్శః - చౌఖాంబా - 200 

33) ఏకావళి - మాధవీయ వివృతి - అభినవభారతి ప్రచురణ - గుంటూరు. 
34) కావ్యప్రకాశము - బాలానందినీవ్యాఖ్య - సంస్కృతభాషాప్రచారసమితి. 
35) ప్రతారుద్రీయయశోభూషణమ్‌ - వావిళ్ళ ప్రచురణ - 965 

36) సాహిత్యదర్పణమ్‌ - కృష్ణదాస్‌ అకాడమి - 2005 

37) దశరూపకమ్‌ - చౌఖాంబా - 987 

38) ధ్వన్యాలోకమ్‌ - బాలానందినీవ్యాఖ్యా - శ్రీజయలక్ష్మీ పబ్లికేషన్స్‌ - 998 
39) శబ్దమంజరీ - ह, జయలక్ష్మీ పబ్లికేషన్స్‌ - 200 

40) భగవద్గీత - గీతాఫెస్‌. 

త్త) శ్రీమద్భాగవత మహాపురాణమ్‌ - గీతాప్రెస్‌. 

42) నైషధీయచరితమ్‌ - నారాయణీయమ్‌ వ్యాఖ్యా. 

43) నైషధీయచరితమ్‌ - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ప్రచురణ. 

44) A Classical Dictionary of Hindu Mythology and Religion - J. Dowson. 
45) The Kiratarjuneeyam of Bharavi - M.R. Kale. - Banarsidas Pub. 
46) ८55585085 -l - వేదంవారి ప్రచురణ - 994 

47) సూర్యశతకము - బాలప్రభ - छणा తాళ్ళూరి - 990 

48) ప్రసన్నరాఘవమ్‌ - చౌఖాంబా - 972 

49) సిద్ధాంతకౌముదీ - నిర్ణయ్‌సాగర్‌ ప్రెస్‌ - 929. 

50) అష్టాధ్యాయి పదానుక్రమకోశః - పరిమళ పబ్లికేషన్స్‌ - 996. 

5) గీతగోవిందకావ్యము - వావిళ్ళ ప్రచురణ - 993 

52) కిరాతార్జునీయమ్‌- - శ్రీ పరమేశ్వర పబ్లికేషన్స్‌. 

53) కిరాతార్డునీయమ్‌-3 - సంస్కృతభాషా ప్రచార సమితి. 

54) భామినీవిలాసః - సురభారతీ ప్రకాశమ్‌ - 2000 

55) విక్రమోర్వశీయమ్‌ - సంస్కృత అకాడమి - ఓ.యు., హైదరాబాద్‌. 
56) విక్రమోర్వశీయమ్‌ - పబ్లిషర్‌ ఆర్‌.సి. శాస్త్రి - 2002 

57) మాళవికాగ్నిమిత్రమ్‌ - పబ్లిషర్‌ ఆర్‌.సి. శాస్త్రి - 2002 

58) అభిజ్ఞానశాకున్తలమ్‌ - పబ్లిషర్‌ ఆర్‌.సి. శాస్త్రి - 2002 

59) అభిజ్ఞానశాకున్తలమ్‌ - పబ్లిషర్‌ నోరి భోగీశ్వరశర్మ - 2002 

60) నాగానందమ్‌ - శిరోమణి వ్యాఖ్య - తెలుగు విశ్వవిద్యాలయం - 200]. 
6) ఉత్తరరామచరితమ్‌ - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి - 965 

62) ఉత్తరరామచరితమ్‌ - చౌఖాంబా - 2003 

63) మాలతీమాధవమ్‌ - యం.ఆర్‌. కాలే - బనారసీదాస్‌ - 997. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా i83 84.. మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ 


64) మృచ్చకటికమ్‌ - డా॥ బేతవోలు రామబ్రహ్మం - 2005. 

65) ముద్రారాక్షసమ్‌ - ఆర్‌.డి. కర్మార్మర్‌ - చౌఖాంబా. 

66) ముద్రారాక్షసమ్‌ - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి, 

67) వేణీసంహారమ్‌ - డా॥ బేతవోలు రామబ్రహ్మం-తెలుగు విశ్వవిద్యాలయం - 988 
68) కావ్యాలంకారః - భామహవిరచితః - బా. వ్యా. -సంస్కృతభాషాప్రచారసమితి- 2004 
69) సరస్వతీకంఠాభరణమ్‌ - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి - 984 

70) వక్రోక్తిజీవితమ్‌ - బాలానందినీవ్యాఖ్యా 

/7గ్ర పాణినివిరచితాఅష్టాధ్యాయీ - 2 భాగములు - చౌఖాంబా - 2004. 

72) పంచతంత్రం- & 2 - సంస్కృతభాషాప్రచారసమితి - 988. 

73) హితోపదేశమ్‌ - సంస్కృతభాషాప్రచారసమితి 

74) శ్రీ విష్ణసహస్రనామస్తోత్రమ్‌ - ఆంధ్రానువాదము - శ్రీ న.చ.రఘునాథాచార్యులు. 
75) బృహత్‌స్తోత్రరత్నాకరః - వావిళ్ళ ప్రచురణ. 

76) సర్వశబ్దః - ఏ.యి.యస్‌. పబ్లికేషన్‌ - 2004 

77) శబ్దసాగర్‌ - చౌఖాంబా - 2004 

78) రసగంగాధరమ్‌ - (అనువాదము) ధరణికోట వెంకటసుబ్బయ్య. 

79) లఘుసిద్ధాంతకౌముదీ - బాలానందినీవ్యాఖ్య - సంస్కృతభాషాప్రచారసమితి. 
80) అమరుకకావ్యమ్‌ - మనసిజవ్యాఖ్య - సాధన (గ్రంథ మండలి, తెనాలి. 

8 కిరాతార్జునీయమ్‌ - వావిళ్ళ ప్రచురణ. 

82) రత్నావళి - చౌఖాంబా ప్రచురణ. 

83) చమత్మారచంద్రిక - ఆంధ్రవిశ్వవిద్యాలయ ప్రచురణ, వాల్టేర్‌ - 969 

84) శ్రీమహాభారతమ్‌ - వావిళ్ళ ప్రతి - 93] 92 





శ్రీ లకీ నరసింహస్వామివారి పాదపద్మములకు 
© భక్తితో సమర్పితము 





